శ్రీః 
జాలరామాయణము 
టీకాతాత్సర్యసహితము 


వ్యాఖ్యాత : 
శ్రీమాన్‌ చలమచర్ల వేంకట శేషాచార్యులు 





ప్రకాశకులు 


రావి మోహనరావు, M.Sc., M.A. (Sanskrit) 


510, Pride Block Platinum County, Opp: Hosanna Mandir, 
Gorantla, GUNTUR *” 522 034. A.P. State 


శ్రీః 
లాలరామాూాయణముూ 


టీకాతాత్సర్యసహితము 
వ్యాఖ్యాత : శ్రీమాన్‌ చలమచర్ల వేంకట శేషాచార్యులు 


ప్రథమముద్రణ : శ్రీకృష్ణజయన్తి - 2021 


(ప్రతులు : 500 
పుటలు : 56 
వెల రూ. : అమూల్యం 


© శ్రీమాన్‌ చలమచర్ల వేంకట శేషాచార్యులు గారి సౌజన్యంతో... 


(ప్రతులు దొరుకుచోటు 
R. Mohan Rao, M.Sc., M.A. (Sanskrit) 
510, Pride Block Platinum County, 
Opp: Hosanna Mandir, 


Gorantla, GUNTUR ~ 522 034. A.P. State 


ముద్రణ : 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌ 


శ్రీ 
బాలరామాయణము 


బాలకాండము 


తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్‌, 

నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్మునిపుంగవమ్‌. 1 

ప్ర తపస్వాధ్యాయనిరతం - తపః = తపస్సునందును, స్వాధ్యాయ 
= వేదాధ్యయనమునందును, నిరతమ్‌ = మిక్కిలి ఆసక్తిగల వాడును, 
వాగ్విదామ్‌ = విద్వాంసులలో, వరమ్‌:= శ్రేష్టుడును, ముని పుంగవమ్‌ 
= మునిశ్రేష్టుడును అగు, నారదమ్‌ = నారదమహర్షిని, తపస్వీ = 
తపస్సంపన్నుడగు, వాల్ళీకిః = వాల్మీకిమహర్షి, పరిపప్రచ్చ = 
భక్తిపూర్వకముగా (ఇట్లు) అడిగెను. 

తా. తపస్సంపన్నుడు, వేదాధ్యయనతత్పరుడు, పండితులలో 
గొప్పవాడు , మునులలో గ్రేష్టుడగు నారదమహర్షిని తపశ్శాలియగు 
వాల్మీకి భక్తితో ఇట్లు ప్రశ్నించెను. 

కో న్వస్మిన్‌ సాంప్రతం లోకే గుణవాన్‌ కశ్చ వీర్యవాన్‌, 

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృధవ్రతః. 2 

ప్ర. సాంప్రతమ్‌ = ఇప్పుడు, అస్మిన్‌ లోకే = ఈ లోకమందు, 
కః = ఎవడు, గుణవాన్‌ ను = గుణవంతుడు? కః చ = ఎవడు, 
వీర్యవాన్‌ = పరాక్రమవంతుడు? ధర్మజ్ఞః చ= ధర్మ మెఠటిగినవాడును, 
కృతజ్ఞః చ = తనకు చేయబడిన మేలు తలచుకొనువాడును, 


4 బాలరామాయణము 


సత్యవాక్యః = నిజము పలుకువాడును, దృధవ్రతః = సడలని నియమము 
కలవాడును (కః = ఎవడు?). 


తా. నారదమునీంద్రా! ఇపు డీ లోకమున మంచి గుణములు 
కలవాడు, పరాక్రమముతో విలసిల్లువాడు, ధర్మ మెటిగినవాడు, పరులు 
తన కొనరించిన మేలు తలంచువాడు, నిజమే పలుకువాడు, దృఢమగు 
సంకల్పము కలవాడు ఎవడు? 


చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కో హితః, 

విద్వాన్‌ కః క స్పమర్థశ్చ కశైక ప్రియదర్శనః. 3 

ప్ర. చారిత్రేణ చ= సదాచారముతో, యుక్తః = కూడినవాడు, 
కః = ఎవడు? సర్వభూతేషు = సకలప్రాణులయందును, హితః = 
మేలు చేకూర్చువాడు, కః = ఎవడు? విద్వాన్‌ = సకల శాస్త్రముల 
నెలతిగినవాడు, కః = ఎవడు? సమర్థః చ= (సకలకర్తవ్యములందును) 
కుశలుడును, కః = ఎవడు?, ఏకప్రియదర్శనః - ఏక = ఒకే, 
ప్రియ = ప్రీతిని కలిగించు, దర్శనః = సాక్షాత్మారము కలవాడు, కః 
చ = ఎవడు? 


తా. చక్కని ఆచారము కలవాడు, సకలజీవులకు మేలొన 
గూర్చువాడు, సకలశాస్తముల నెజిగినవాడు, తా నాచరింపదగిన 
పనులను నేర్పుతో అనుష్టించువాడు, ఎల్లరకును ఎల్లపుడు ఆహ్షాదమునే 
కలిగించు రూపముతో దర్శన మిచ్చువాడును ఎవడు? 


ఆత్మవాన్‌ కో జితక్రోధో ద్యుతిమాన్‌ కోల. నసూయకః, 
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 4 


బాలకాందము 5 


ప్ర. ఆత్మవాన్‌ = ధైర్యము కలవాడు, కః = ఎవడు? జితక్రోధః 
= జయింపబడిన కోపము కలవాడు, ద్యుతిమాన్‌ = కాంతిమంతుడు, 
అనసూయకః = ఇతరుల గుణములందు దోషములను చూపనట్టి 
వాడును, కః = ఎవడు? సంయుగే = యుద్ధమునందు, జాతరోషస్య 
= కోపించిన, కస్య = ఎవనికి, దేవాః చ = దేవతలును, బిభ్యతి = 
భీతిల్లుదురో. 


తా. మిక్కిలి ధైర్యశాలి, కోపమును జయించినవాడు, 
కాంతిమంతుడు, అసూయ లేనివాడును ఎవడు? యుద్ధమున కోపించిన 
ఎవనిని చూచి దేవతలును భీతిల్లుదురో (అట్టి మహాపురుష డెవ్వడు?) 


ఏత దిచ్చా మ్యహం (శ్రోతుం పరం కౌతూహలం హి మే, 
మహర్షే! త్వం సమర్షో౭_సి జ్ఞాతు మేవంవిధం నరమ్‌. 5 


ప్ర. మహర్షే! = ఓ మహర్షీ! అహం = నేను, ఏతత్‌ = దీనిని, 
(శోతుమ్‌ = వినుటకు, ఇచ్చామి = కోరుచున్నాను. మే = నాకు, 
పరమ్‌ = మిక్కిలి, కౌతూహలం హి = వేడుక కలుగుచున్నదికదా! 
త్వమ్‌ = నీవు, ఏవంవిధమ్‌ = ఇటువంటి, నరమ్‌ = మనుజుని, 
జ్ఞాతుమ్‌ = తెలిసికొనుటకు, సమర్థః అసి = సమర్ద్థుడవు. 

తా ఓ మహర్షీ! నే నీ విషయము వినగోరుచున్నాను. అట్లు 
వినవలెనని నాకు మిక్కిలి అభిలాష కలుగుచున్నది. నీ విట్టి నరుడెవ్వడో 
తెలిసికొనజాలినవాడవు. 


శ్రుత్వా చైతత్‌ త్రిలోకజ్జో వాల్మీకే ర్నారదో వచః, 
శ్రూయతా మితి చామంత్ర్య ప్రహృష్టో వాక్య మబ్రవీత్‌. 6 


6 బాలరామాయణము 


ప్ర. త్రిలోకజ్ఞః = ముల్లోకముల నెటిగిన, నారదః 
నారదమహర్షి వాల్నీకేః = వాల్మీకియొక్క ఏతత్‌ = ఈ, వచః 
మాటను, శ్రుత్వా = విని, ప్రహృష్టు = ఆనందించినవాడై, శ్రూయతామ్‌ 
= వినబడుగాక (వినుము), ఇతి = అని, ఆమంత్ర్య = పిలిచి, వాక్యమ్‌ 
= (ఈ) మాటను, అబ్రవీత్‌ = పలికెను. 


తా. ముల్లోకముల నెటిగిన నారదమహర్షి వాల్మీకివచన 
మాలించి, తానేది చెప్పదలంచెనో దానినే వాల్మీకియు అడిగెనని 
సంతసించి, “ఇదిగో విను మని యాతని నభిముఖు నొనరించుకొని 
యిట్లు పలికెను. 


బహవో దుర్లభాశ్సైవ యే త్వయా కీర్తితా గుణాః, 
మునే వక్ష్యామ్యహం బుద్దా తైర్యుక్తః శ్రూయతాం నరః. 7 


ప్ర. మునే=ఓ వాల్మీకిమహర్నీ! యే =ఏ, గుణాః = పరాక్రమాది 
గుణములు, త్వయా = నీచే, క్రీర్తితాః = పేర్మొనబడినవో (అవి), 
బహవః = అనేకములు, దుర్లభాః = పొందశక్యముగానివియు. అహం 
= నేను, బుద్దా = ఆలోచన చేసి, వక్ష్యామి = చెప్పెదను. తైః = అట్టి 
గుణములతో, యుక్తః = కూడినట్టి, నరః = మనుజుడు, శ్రూయతామ్‌ 
= వినబడుగాక. 


తా ఓ వాల్మీకి మహర్షీ! నీవు వర్ణించిన గుణములు 
విపులమైనవి. అంతేకాదు. అవి పరమపురుషునియందు తక్క అన్యులం 
దగపడనివి. నే నాకింత యోచించి తెలిపెదను. ఆ సమస్తగుణములతో 
అలరారు నరు డెవ్వడో వినుము. 


బాలకాండము 7 


ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః, 
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్‌ ధృతిమాన్‌ వశీ. 8 


ప్ర. ఇక్షాకువంశప్రభవః = ఇక్ష్వాకువంశమున పుట్టినవాడు, 
రామః నామ = రాముడని, జనైః = ప్రజలచే, (శ్రుతః = వినబడిన 
వాడు, నియతాత్మా = నిలుకడ కల మనస్సు కలవాడు, మహావీర్యః 
వ్‌ గొప్పసామర్థ్యము కలవాడు, ద్యుతిమాన్‌ = కాంతిమంతుడు, 
ధృతిమాన్‌ = ధైర్యశాలి, వశీ = జితేంద్రియుడు. 


తా. అత దిక్షాకు వంశమున పుట్టినవాడు. జను లతనిని 
“రాము డని పిలుతురు. అతని మనస్సు నిలుకడ కలది. పరాక్రమము 
గొప్పది. అతడు మిక్కిలి తేజస్వి, ధైర్యవంతుడు, జితేంద్రియుడును. 


బుద్ధిమాన్‌ నీతిమాన్‌ వాగ్మీ శ్రీమాన్‌ శత్రునిబరణః, 
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. 9 


ప్ర. బుద్ధిమాన్‌ = ప్రశస్తమైన బుద్ధి కలవాడు, నీతిమాన్‌ = 
గొప్ప నీతి కలవాడు, వాగ్మీ = చక్కగ మాటలాడువాడు, శ్రీమాన్‌ = 
గొప్ప సంపద కలవాడు, శత్రునిబర్దణః - శత్రు = శత్రువులను, 
నిబర్దణః = నశింపజేయువాడు, విపులాంసః = విస్తారమైన మూపు 
కలవాడు, మహాబాహుః = గొప్పభుజములు గలవాడు, కంబుగ్రీవః 
= శంఖము వంటి మెడ కలవాడు, మహాహనుః = గొప్ప చెక్కిళ్ళ 
పైభాగము కలవాడు. 


తా. అతడు ప్రశస్తమైన తెలివి కలవాడు, ఉత్తమమైన నీతి 
కలవాడు, చక్మగ మాటలాడువాడు, సర్వోత్మృష్టమగు సంపద కలవాడు. 


8 బాలరామాయణము 


శత్రువుల ను చెండాడువాడు, విస్తారమైన మూపు, బలిష్థములై పొడవైన 
చేతులు, శంఖమువంటి మెడ, గొప్ప హనువు కలవాడు. 


మహోరస్మ్కో మహేష్వాసో గూఢజత్రు రరిందమః, 

ఆజానుబాహు స్సుశిరాః సులలాటః సువిక్రమః. 10 

ప్ర. మహోరస్మ = విశాలమైన జొమ్ము కలవాడు, మహేష్వాసః 
= గొప్ప విల్లు కలవాడు, గూఢజత్రుః = కనిపించని మూపునందలి 
సంధియెముకలు కలవాడు, అరిందమః = అంతఃశ[తువులను 
బహిశ్ళత్రువులను అణచువాడు, ఆజానుబాహుః = మోకాళ్ళను తాకు 
పొడవైన చేతులు కలవాడు, సుశిరాః = (చక్రవర్తి లక్షణో పేతమగు) 
చక్కని తల కలవాడు, సులలాటః = విశాలమైన నుదురు కలవాడు, 
సువిక్రమః = చక్కని నడక కలవాడు. 


తా. అతడు విశాలమైన వక్షస్థలము కలవాడు. గొప్ప విల్లు 
కలవాడు, కనుపించని మూపునందలి సంధి యెముకలు కలవాడు. 
లోపలి, వెలుపలి శత్రువుల నణచువాడు, మోకాళ్ళను తాకు పొడవైన 
భుజములు కలవాడు, చక్రవర్తి లక్షణోపేతమగు చక్కని శిరము 
కలవాడు, విశాలమైన నుదురుతో నొప్పువాడు, ఏనుగువలె చక్కగా 
నడచువాడు. 


సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్డః ప్రతాపవాన్‌, 
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్‌ శుభలక్షణః 11 


ప్ర. సమః = సమమగు ఎత్తు కలవాడు, సమవిభకాంగః 
సమముగా విభజింపబడిన అవయవములు కలవాడు, స్నిగ్ధవర్ణః 


బాలకాందము 9 


నిగనిగలాడు శరీరవర్ణము కలవాడు, ప్రతాపవాన్‌ = గొప్పతేజము 
కలవాడు, పీనవక్షాః = బలిసిన టథొమ్ము కలవాడు, విశాలాక్షః = 
విప్పారిన కన్నులు కలవాడు, లక్ష్మీవాన్‌ = (అవయవ) సౌందర్యము 
కలవాడు. శుభలక్షణః = శుభచిహ్నములు కలవాడు. 


తా. అతడు మిక్కిలి పొడగరి లేదా - మిక్కిలి పొట్టివాడును 
గాక సముడు. హెచ్చుతగ్గులు లేక సమముగ విభజింపబడిన 
అవయవముల పొంకము కలవాడు. నిగనిగలాడు శరీరవర్ణము 
కలవాడు. మిక్కిలి తేజస్సు కలవాడు. పరిపుష్టమైన టొమ్ము కలవాడు. 
సర్వావయవసౌందర్యము కలవాడు. ఇట్టి మిగిలిన నకల 
శుభలక్షణములు కలవాడు. 


ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః, 

యశస్వీ జ్ఞానసంపన్నః శుచి ర్వశ్యః సమాధిమాన్‌. 12 

ప్ర. ధర్మజ్ఞః = ధర్మ మెటిగినవాడు, సత్యసంధః చ = సత్యమైన 
ప్రతిజ్ఞ కలవాడు, ప్రజానాం = జనులయొక్క హితే = మేలు 
కలిగించుటయందు, రతః చ = ఆసక్తుడును, యశస్వీ = కీర్తి కలవాడు, 
జ్ఞాన సంపన్నః = జ్ఞానము కలవాడు, శుచిః = పరిశుద్దుడు, వశ్యః = 
ఆ(శితులకు వశమం దుండువాడు, సమాధిమాన్‌ = ఏకాగ్రత కలవాడు. 


తా. శరణాగత రక్షణము మున్నగు ధర్మ మెటీగినవాడు, ప్రతిజ్ఞ 
తప్పనివాడు, ప్రజలకు మేలు చేయుటయం దాసక్తుడు, ఆభితరక్షకుడను 
కీర్తి గలవాడు, అన్ని విషయములు తెలిసినవాడు, పరిశుద్దుడు, ఆశ్రితుల 
వశమం దుండువాడు, ఆభ్రితరక్షణమే ధ్యేయముగ కలవాడు. 


10 బాలరామాయణము 


ప్రజాపతిసమః శ్రీమాన్‌ ధాతా రిపునిషూదనః, 
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా. 13 


ప్ర. ప్రజాపతిసమః = బ్రహ్మతో సమానుడు, శ్రీమాన్‌ = 
అఖండైశ్వర్యసంపన్నుడు, ధాతా = పోషించువాడు, రిపునిషూదనః = 
శత్రువులను నాశనముచేయువాడు, జీవలోకన్య = ప్రాణి 
సమూహమునకు, రక్షితా = రక్షకుడు, ధర్మస్య = ధర్మమునకు, పరిరక్షితా 
= సంరక్షకుడు. 

తా. బ్రహ్మతో సమానుడు, అఖండైశ్వర్యసంపన్నుడు, సకల 
చరాచర జగత్తును పోషించువాడు. శత్రువులను పరిమార్చువాడు, 
సకల ప్రాణికోటిని కాపాడువాడు, విశేషించి ధర్మమును రక్షించువాడు. 

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా, 

వేదవేదాంగతత్తజ్ఞో ధనుర్వేదే చ నిష్టితః, 14 

ప్ర. స్వస్య = తనదగు, ధర్మస్య = ధర్మమునకు, రక్షితా = 
రక్షించువాడు, స్వజనస్య చ = తన సన్నిహితులకును, రక్షితా = రక్షకుడు, 
వేదవేదాంగతత్యజ్ఞః = వేదముల యొక్కయు, వేదాంగముల యొక్కయు 
స్వరూప మెతీగినవాడు, ధనుర్వేదే చ= విలువిద్య యందును, నిష్టితః 
= నిష్టాతుడు. 

తా. లోకమున ధర్మమును ప్రతిష్టించుటే కాక, తన ధర్మము 
తాను ఆచరించుటచే దానిని రక్షించువాడు, ప్రజలను రక్షించు 
లక్ష్యముతో తన సన్నిహితులను నిర్లక్ష్యము చేయక వారినిగూడ 
కాపాడువాడు, బుగ్‌-యజుష్‌-సామ-అథర్వములను నాల్లు వేదముల 
యొక్కయు, శిక్షా-వ్యాకరణ -ఛందో -జ్యోతిష-నిరుక్త-కల్పములను ఆటు 


బాలకాందము 11 


వేదాంగములయొక్కయు స్వరూప మెటిగినవాడు. ధనుర్వేదమున 
(అస్త్ర-శస్త్ర ప్రయోగమును తెలుపు విద్యలో) నిష్ణాతుడు. 

సర్వశాస్రార్థత్వజ్ఞః సృృతిమాన్‌ ప్రతిభానవాన్‌, 

సర్వలోకప్రియః సాధు రదీనాత్మా విచక్షణః. 15 

ప్ర. సర్వశాస్రార్థతత్వజ్ఞః = సకలశాస్త్రములందలి విషయముల 
స్వరూప మెటిగినవాడు, స్ఫృతిమాన్‌ = ఎటిగిన విషయములు 
మటువనివాడు, ప్రతిభానవాన్‌ = ప్రతిభ కలవాడు, సర్వలోకప్రియః 
= సకల జనులకు ప్రీతిపాత్రుడు, సాధుః = సజ్జనుడు, అదీనాత్మా = 
కలతనొందని మనస్సు కలవాడు, విచక్షణః = వివిధవిషయములు 
తేటతెల్లముగా చెప్పువాడు. 


తా. అన్ని శాస్త్రములు పఠించుటే గాక వాని యర్థము 
కూలంకషముగా తెలిసినవాడు, పూర్వ మెటిగిన విషయములు 
మజువనివాడు, ప్రతిభాశాలి, జనులెల్లరకు ప్రీతిపాత్రుడు, సజ్జనుడు, 
కలత నొందని మనస్సు కలవాడు, వివిధ విషయములు లేటతెల్లముగ 
చెప్పువాడు. 

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః, 

ఆర్య స్సర్వసమశ్రైవ సదైకప్రియదర్భనః. 16 

ప్ర. సర్వదా = ఎల్లప్పుడు, సముద్రః = సముద్రము, సింధుఖిః 
ఇవ = నదులచే వలె, సద్భిః = సత్సురుషులచే, అభిగతః = కూడినవాడు, 
ఆర్యః = పూజ్యుడు, సర్వసమః చ ఏవ = అందజను సమముగా 
చూచువాడు, సదా = ఎల్లప్పుడు, ఏకప్రియదర్శనః = మిక్కిలి ప్రీతి 
గొల్పు దర్శన మిచ్చువాడు. 


12 బాలరామాయణము 


తా. ఎల్లప్పుడు సముద్రము నదులచే సేవించబడినట్లు, 
సజ్జనులచే పరివేష్టితుడై యుండువాడు, పూజనీయుడు, శత్రు- మిత్ర- 
ఉదాసీనులయందు సమబుద్ధి కలవాడు, సదా ఎంత దర్శించినను 
తనివి తీని ఆశ్చర్యము గొల్పు దర్శన మిచ్చువాడు. 

సచ సర్వగుణో పేతః కౌసల్యానందవర్థనః, 

సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవా నివ. 17 

ప్ర. సః చ = అతడు, సర్వగుణో పేతః = సకలసద్దుణములతో 
కూడినవాదు, కౌసల్యానందవర్టనః = కౌసల్య ఆనందమును 
పెంపొందజేయువాడు, గాంభీర్యే = గాంభీర్యమున, సముద్రః ఇవ 
= సముద్రమువలె, ధైర్యేణ = నిశ్చలతచే, హిమవాన్‌ ఇవ = 
హిమవత్పర్వతమువలె (ఉన్నవాడు). 


తా. అతడు సకల సద్దుణ సమన్వితుడు. కౌసల్యాదేవి 
ఆనందమును పెంపొందజేయు తనయుడు. గాంభీర్యమున 
సముద్రము వంటివాడు. ధైర్యమున హిమవంతునితో సమానుడు. 

విష్ణునా సదృశో వీర్యే సోమవత్‌ ప్రియదర్శనః, 

కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః, 18 

ధనదేన సమస్వాగే సత్యే ధర్మ ఇవాపరః. 

ప్ర. వీర్యే = పరాక్రమమందు, విష్ణునా = విష్ణువుతో, సదృశః 
= సమానుడు. సోమవత్‌ = చంద్రునివలె, ప్రియదర్శనః = 
ఆహ్లాదకరమగు దర్శనము కలవాడు, (క్రోధే = కోపమందు, 
కాలాగ్నిసద్భశః = ప్రళయాగ్నితో సమానుడు, క్షమయా = ఓర్పుచే, 


బాలకాందము 13 


పృథివీసమః = భూమితో సమానుడు, త్యాగే = దానము చేయుట 
యందు, ధనదేన = కుబేరునితో, సమః = సమానుడు, సత్యే = 
నిజము పలుకుటలో, అపరః = వేరొక, ధర్మః ఇవ = ధర్మ దేవత 
వంటి వాడు. 

తా. అతడు పరాక్రమమున విష్ణువుతో సమానుడు. చంద్రునివలె 
ఆహ్లాదకరమగు దర్శన మొసగువాడు. కోపము వచ్చినచో ప్రళయాగ్నిని 
పోలువాడు. సహనమున భూమిని పోలినవాడు. దానమున కుటేరు 
నంతటివాడు. సత్యము పలుకుటలో ధర్మదేవతతో సమానుడు. 


బాలకాండము సమాప్తము 


14 బాలరామాయణము 


అయోధ్యాకాండము 
త మేవంగుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్‌, 19 
జ్యేష్టం గ్రేస్టగుణై ర్యుక్త ప్రియం దశరథ స్సుతమ్‌, 
ప్రకృతీనాం హితై ర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా, 20 


యౌవరాజ్యేన సంయోక్తుమైచ్చత్‌ ప్రీత్యా మహీపతిః. 

ప్ర. మహీపతిః = రాజగు దశరథుడు, తమ్‌ = అట్లు ప్రసిద్దుడును, 
ఏవంగుణసంపన్నమ్‌ = ముందు చెప్పబడిన గుణములు కోకొల్లలుగ 
కలవాడును, సత్యపరాక్రమమ్‌ = విఫలముగాని పరాక్రమము 
కలవాడును, జ్యేష్టమ్‌ = మొదట పుట్టినవాడును, శ్రేష్టగుతైః = 
నీతిశాస్త్రమున చెప్పబడిన ఆటు గుణములతో, యుక్తమ్‌ 
కూడినవాడును, ప్రియమ్‌ = (ప్రీతిపాతుడును, సుతమ్‌ 
కుమారుడగుటచే రాజ్యార్డుడును, ప్రకృతీనామ్‌ = ప్రజలకు, హితైః = 
మేలు కలుగు పనులతో, యుక్తమ్‌ = కూడినవాడును అగు, రామమ్‌ 
= రాముని, ప్రకృతిప్రియకామ్యయా -ప్రకృతి = ప్రజలకు, ప్రియ = 
ప్రీతికలిగించవలెనను, కామ్యయా = కోరికతో, ప్రీత్యా = తనకును 
ప్రీతితో, యౌవరాజ్వేన = యువరాజుగా, సంయోక్తుమ్‌ = కూర్చుటకు, 
ఐచ్చత్‌ = కోరెను. 


తా. దశరథమహారాజు తన (ప్రజలకు, తనకును ప్రియ 
మోనరించు కోరికతో పూర్వోక్త కల్యాణగుణ సంపన్నుడు, అమోఘ 
మగు విక్రమము కలవాడు, పెద్దకుమారుడు, నీతిశాస్తమున పేర్మానబడిన 
సంధి-విగ్రహ-యాన-ఆసన -ద్వైధీభావ -సమాశ్రయములను ఉత్తమ 


అయోధ్యాకాండము 15 


గుణము లారింటిలో కూడినవాడు, (పీతిపాతుడు, ప్రజలకు 
మేలొనగూర్చువాడగు రాముని యువరాజు ను చేయ దలంచెను. 


తస్యాభిషే షకసంభారావ్‌ దృష్ట్వా భార్యా౭_థ కైకయీ, 21 
పూర్వం దత్తవరా దేవీ వర మేన మయాచత, 
వివాసనం చ రామస్య భరత స్యాభిషేచనమ్‌. 22 


ప్ర. అథ = పిమ్మట, తస్య = రామునియొక్క అభిషేకసంభారాన్‌ 
= పట్టాభిషేకసామాగ్రిని, దృష్ట్వా = చూచి (మంథరవలన కనుగొని) 
భార్యా = భార్యయు, పూర్వమ్‌ = వెనుక, దత్తవరా = (దశరథునిచే) 
ఈయబడిన వరముకలదియు అగు, దేవీ = కైక, ఏనమ్‌ = ఈ 
దశరథుని, రామస్య = రామునియొక్క, వివాసనమ్‌ = వెడలగొట్టుటను, 
భరతస్య = భరతునియొక్క, అభిషేచనమ్‌ = పట్టాభిషే కతన. అను, 
వరం = వర(ద్వయ)మును, అయాచత = కోరెను. 


తా. అంతట పూర్వము దశరథునివలన వరములను పొందిన 
అతని ప్రియసతి కైక, రాముని యౌవరాజ్యాభిషేకమునకై తేబడుచున్న 
ఉపకరణములను గాంచి, వెంటనే రాము నడవి కంపుట, భరతుని 
యౌవరాజ్యాఖభిషిక్తుని జేయుట అను వరము లిమ్మని దశరథుని 
ప్రార్థించెను. 


స సత్యవచనా ద్రాజా ధర్మపాశేన సంయతః, 

వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్‌. 23 

ప్ర. సః = అట్టి, రాజా దశరథ = దశరథమహారాజు, ధర్మపాశేన 
= ధర్మ మను త్రాటిచే, సంయతః = బంధింపబడినవాడై, సత్యవచనాత్‌ 


16 బాలరామాయణము 


= సత్యము పలుకువాడు అగుటవలన, ప్రియమ్‌ = ఇష్టుడగు, సుతమ్‌ 
= కుమారుని, వివాసయామాస = వెడలనంపెను. 


తా. దశరథుడును సత్యసంధు డగుటవలన ధర్మమను త్రాటితో 
కట్టబడినవాడై తప్పక తన మాట తన ప్రియపుత్రుడగు రాముని వనమున 
కంపెను. 


స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్‌, 
పితు ర్వచననిర్దేశాత్‌ కైకేయ్యాః ప్రియకారణాత్‌. 24 


ప్ర. సః = ఆ రాముడు, వీరః = పరాక్రమశాలి (రాజ్యపాలన 
సమర్థుడు) అయ్యును, కైకేయ్యాః = కైకకు, ప్రియకారణాత్‌ = ప్రీతికి 
కారణమైన, పితుః = తండ్రియగు దశరథునియొక్క వచననిర్డేశాత్‌ 
= అజ్ఞ వలన, ప్రతిజ్ఞామ్‌ = (కైక ఎదుట చేసిన) ప్రతిజ్ఞను, 

Gy By Gy 
అనుపాలయన్‌ = రక్షించుచు, వనం = అడవికి, జగామ = పోయెను. 


తా. రాముడు వీరుడగుటచే రాజ్యపాలనసమర్దు డైనను, 
కైకేయికి ప్రీతి కలిగించుటకును, తండ్రియాజ్ఞ పాలించుటకును తాను 
కైక ఎదుట తండ్రియాజ్ఞ పాటింతునని చేసిన ప్రతిజ్ఞను నిలుపు 
కొనుచున్నవాడై యడవి కేగెను. 


తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోల_నుజగామ హ, 

స్నేహా ద్వినయసంపన్నః సుమిత్రానందవర్ధను, 25 

భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్ర మనుదర్శయన్‌. 

ప్ర. ప్రియః = (రామునియందు) ప్రీతి కల, భ్రాతా = సోదరుడు, 
వినయసంపన్నః = (సేవకు కారణమైన) వినయముతో నొప్పువాడు, 


అయోధ్యాకాండము 17 


సుమిత్రానందవర్ధనః = సుమిత్రయొక్క ఆనందమును వృద్ధి 
నందించువాడు, భ్రాతుః = అన్నయగు రామునకు, దయితః = ఇష్టుడగు, 
లక్ష్మణః = లక్ష్మణుడు, సౌభ్రాత్రమ్‌ = చక్కని సోదరు డగుటను, 
అనుదర్శయన్‌ = ప్రదర్శించుచు, వ్రజంతమ్‌ = పోవుచున్న, తమ్‌ = 
రాముని, అనుజగామ = అనుసరించెను; హ = ఆశ్చర్యము! 


తా. అట్లు వెడలుచున్న అన్నను వినయసంపద కలవాడును, 
సుమిత్ర ఆనందమును పెంపొందించువాడును, ప్రియభ్రాతయును, 
అన్నకు ప్రీతి పాత్రుడును అగు లక్ష్మణుడు తన ఉత్తమ సోదర 
భావమును జనులకు ప్రదర్శించుచు అనుసరించెను. 

రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా, 26 

జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా, 

సర్వలక్షణసంపన్నా నారీణా ముత్తమా వధూ, 27 

సీత్రాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా. 

ప్ర. రామస్య = రామునకు, దయితా = ప్రియమైనది, నిత్యమ్‌ 
= సదా, భార్యా = మనస్సునందు ధరింపదగినది, ప్రాణసమా = 
ప్రాణమునకు సాటియైనది, హితా = ఎల్లజీవులకు మేలు చేకూర్చునది, 
జనకస్య = జనకుని యొక్క కులే = వంశమున, జాతా = 
జన్మించినది, నిర్మితా = (అమృతమును చిలికిన పిమ్మట రాక్షసులను 
మోహింపజేయుటకు) సృజించబడిన, దేవమాయా ఇవ = విష్ణువు 
యొక్క మాయవలె నున్నది, సర్వలక్షణసంపన్నా = (సాముద్రిక 
శాస్త్రమున చెప్పబడిన) ఉత్తమస్త్రీలక్షణములన్నియు కలది, నారీణామ్‌ 
= స్త్రీలలో, ఉత్తమా = శ్రేష్టురాలు, వధూః = దశరథుని కోడలు 


18 బాలరామాయణము 


అగు, సీతా అపి = సీతయు, శశినమ్‌ = చంద్రుని, రోహిణీ యథా = 
రోహిణివలె, రామమ్‌ = రాముని, అనుగతా = అనుసరించెను. 


తా. రాముని ప్రియభార్య, ప్రాణముతో సమానురాలు, సదా 
పతిహితము కోరునది, జనకుని వంశమందు పుట్టినది, సృష్టింపబడిన 
దేవమాయవలె నొప్పునది, సమస్తమైన ఉత్తమస్రీ లక్షణములు కలది, 
స్త్రీలలో అత్యుత్తమవనిత అగు సీత చంద్రుని రోహిణి వలె పతి 
ననుసరించెను. 


పౌరై రనుగతో దూరం పిత్రా దశరథేన చ. 28 


ప్ర. పౌరైః = పురజనులచేతను, పిత్రా = తండ్రియగు, దశరథేన 
చ = దశరథునిచేతనుకూడ, దూరం = చాలదూరము, అనుగతః = 
అనుసరింపబదెను. 


తా. పురజనులు, తండ్రియగు దశరథుడును చాల దూరము 
రాము ననుసరించిరి. 


శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్ద్వయత్‌, 
గుహ మాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్‌, 29 
గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా. 


ప్ర. ధర్మాత్మా = (ఆశ్రితవాత్సల్యము, సౌశీల్యము అను) 
ధర్మములు స్వభావముగ కలవాడగు రాముడు, శృంగిబేరపురే = 
శృంగిబేరపురమందు, నిషాద+అధిపతిమ్‌ = నిషాదులకు రాజగు, 
ప్రియమ్‌ = తనయందు ప్రీతికలవాడగు, గుహమ్‌ = గుహుని, ఆసాద్య 
= సమీపించి, గుహేన = గుహునితో, అక్ష్మణేన = లక్ష్మణునితో, 


అయోధ్యాకాండము 19 


సీతయా చ = సీతతోను, సహితః = కూడినవాడై, సూతమ్‌ = సారథియగు 
సుమంత్రుని, గంగాకూలే = గంగయొడ్డ్దున, వ్యసర్ణయత్‌ = విడిచిపెట్టెను. 


తా. పిమ్మట ధర్మాత్ముడగు రాముడు శృంగిబేరపురమున బోయ 
వారికి ప్రభువగు ప్రీతిపాత్రుడైన గుహుని చేరి, యాతనితో, 
లక్ష్మణునితో, సీత్రత్రో కూడినవాడై సారథి యగు సుమంక్రుని పోయి 
రమ్మని గంగానది యొడ్డున విడిచి పెట్టెను. 


తేవనేన వనం గత్వా నదీ స్తీర్వా బహూదకాః, 80 
చిత్రకూట మనుప్రాష్య భరద్వాజస్య శాసనాత్‌, 
రమ్య మావసథం కృత్వా రమమాణా వనే త్రయః, 31 


దేవగంధర్వసంకాశాః తత్ర తే న్యవసన్‌ సుఖమ్‌. 


ప్ర. తే త్రయః = ఆ సీతారామలక్ష్మణులు మువ్వురును, తేవనేన 
= కాలినడకనే, వనమ్‌ = అడవికి, గత్వా = పోయి, బహూదకాః = 
సమృద్ధిగ నీరు కల, నదీః = నదులను, తీర్వా = దాటి, భరద్వాజస్య 
= భరద్వాజమహర్షియొక్క శాసనాత్‌ = ఆజ్ఞవలన, చిత్రకూటమ్‌ = 
చిత్రకూటపర్వతమును, అనుప్రాహ్య = చేరి, రమ్యమ్‌ = సుందరమగు, 
ఆవసథమ్‌ = పర్ణశాలను, కృత్వా = నిర్మించుకొని, తత్ర = ఆ వనమందు, 
రమమాణాః = విహరించుచున్నవారై, దేవగంధర్వసంకాశాః = దేవతలు, 
గంధర్వులతో సమానులై, సుఖమ్‌ = సుఖముగా, న్యవసన్‌ = నివసించిరి. 


తా. ఆ సీతారామలక్ష్మణులు మువ్వురును ఒక యడవినుండి 
వేటొక యడవి కేగుచు, సమృద్ధిగ నీరు గల నదులు దాటి, భరద్వాజు 
నానతి ననుసరించి చిత్రకూటము చేరి, సుందరమగు పర్ణశాల 
నిర్మించుకొని యట దేవగంధర్వసమానులై సుఖముగా నుండిరి. 


20 బాలరామాయణము 


చిత్రకూటం గతే రామే పుత్రశోకాతుర స్తథా, 82 
రాజా దశరథః స్వర్గం జగామ విలపన్‌ సుతమ్‌. 


ప్ర రామే = రాముడు, చిత్రకూటమ్‌ = చిత్రకూట పర్వతమునకు, 
తథా = అట్లు, గతే = పోగా, రాజా = రాజైన, దశరథః = దశరథుడు, 
సుతమ్‌ = కుమారునిగూర్చి, విలపన్‌ = ఏడ్చుచు, స్వర్గమ్‌ = స్వర్ణమును 
గూర్చి, జగామ = పోయెను. 


తా. రాముడు చిత్రకూటమున కేగగా మహారాజగు దశరథుడు 
పుత్రశోకముచే పీడింపబడినవాడై, కుమారుని తలంచి యేడ్చుచు 
స్వర్గస్థుడయ్యెను. 

మృతే తు తస్మిన్‌ భరతో వసిష్టప్రముఖై ర్విజైః, 38 

నియుజ్యమానో రాజ్యాయ నైచ్చ ద్రాజ్యం మహాబలః. 

ప్ర. తస్మిన్‌ = ఆ దశరథుడు, మృతే తు = మరణించినవాడు 
కాగా, మహాబలః = (రాజ్యపాలన చేయుటకు చాలిన) గొప్ప బలము 
కల, భరతః = భరతుడు, వసిష్టప్రముఖైః = వసిష్టుడు మున్నగు, ద్విజైః 
= బ్రాహ్మణులే, రాజ్యాయ = రాజ్యపాలనమునకై, నియుజ్యమానః 
= నియోగింపబడుచున్నవాడైనను, రాజ్యమ్‌ = రాజ్యమును, న+ఐచ్చత్‌ 
= కోరలేదు. 


తా. దశరథుడు మరణింపగా వసిష్టుడు మున్నగు బ్రాహ్మణ 
శ్రేష్టులు రాజ్యపాలనకై నియోగించినను, రాజ్యనిర్వహణ సమర్ధుడయ్యును 
భరతుడు రాజ్యము నంగీకరింపలేదు. 


స జగామ వనం వీరో రామపాదప్రసాదకః. 84 


అయోధ్యాకాండము 21 


ప్ర. వీరః = శక్తిమంతుడగు, సః = ఆ భరతుడు, 
రామపాద(ప్రసాధకః = పూజ్యుడగు రాముని ప్రసన్నుని చేసికొనువాడై, 
వనమ్‌ = (రాముడు నివసించిన) అడవిని గూర్చి, జగామ = పోయెను. 


తా. విషయములచే ఆకర్షింపబదనివాడగు భరతుడు పూజ్యూడగు 
రాముని ప్రసన్నుని చేసికొనుటకై యడవికి వెడలెను. 


గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమమ్‌, 
అయాచత్‌ భ్రాతరం రామ మార్యభావపురస్కృతః. 835 


ప్ర. సః = (ఆ భరతుడు), ఆర్యభావపురస్కృతః = తనయొక్క 
యోగ్యవ్యక్తిత్వముచే కొనియాడబడినవాడై, సుమహాత్మానమ్‌ = 
ప్రసన్నహృదయుడును, సత్యపరాక్రమమ్‌ = సత్యము తప్పనివాడును 
అగు, రామమ్‌ = రామునిగూర్చి, గత్వా తు = వెడలి, భ్రాతరమ్‌ = 
అన్నయగు, రామమ్‌ = రాముని, అయాచత = కోరెను. 


తా. వినయము గల భరతు డట్లు ప్రసన్నహృదయుడు, సత్యవ్రత 
నిష్టుడు, తన అన్న యగు రాముని సమీపించి, యిట్లు ప్రార్థించెను. 

త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో౭_బ్రవీత్‌. 

ప్ర. ధర్మజ్ఞః = (జ్యేష్టుడు జీవించియుండగా కనిష్టుడు రాజ్యార్లుడు 
కాడు అను) ధర్మ మెణిగినవాడగు, త్వమ్‌ ఏవ = నీవే, రాజా = 
రాజువు, ఇతి = అని, రామమ్‌ = రామునిగూర్చి, వచః = ఈ 
వాక్కును, అబ్రవీత్‌ = పలికెను. 


తా. 'జ్యేష్టుడు జీవించియుండగా కనిష్ణుడు రాజు కారా దనుట 


29 బాలరామాయణము 


ధర్మసమ్మతము. నీ వీ ధర్మ మెజిగినవాడవు. నీవే రాజువు అని 
భరతుడు రామునితో పలికెను. 


రామో పి పరమోదారః సుముఖః సుమహాయశాః, 36 
న చైచ్చత్‌ పితురాదేశాత్‌ రాజ్యం రామో మహాబలః. 


ప్ర. రామః అపి = (ఆశ్రితుల మనస్సు) రంజింపజేయు 
వాడయ్యును, పరమోదారః (అపి) = కోరినదెల్ల, తుదకు తననుకూడ 
యిచ్చువాడయ్యును, సుముఖః (అపి) = (అడుగువాడు లభించుటచే) 
ప్రసన్నమైన ముఖము కలవాడైనను, సుమహాయశాః (అపి) = (తమ 
వంశములో నెవ్వని కడకైన యాచకుడు వచ్చి నిష్ఫలుడై వెడలలేదు 
అను) గొప్ప కీర్తి కలవా డైనను, మహాబలః (అపి) = ఆథశ్రితుల 
కోర్మెల నీడెర్చ) సమర్థుడయ్యును, పితుః = తండ్రియొక్క ఆదేశాత్‌ = 
ఆజ్ఞవలన, రామః = రాముడు, రాజ్యమ్‌ = రాజ్యమును, న చ ఐచ్చత్‌ 
= కోరలేదు. 


తా. రాముడు తా నాగ్రితుల మనస్సును రంజింపజేయువా 
డయ్యును, కోరినదెల్ల నిచ్చు స్వభావము కలవాడయ్యును, తన్ను 
యాచించువాడు లభించుటచే ప్రసన్నుడైనను, ఇక్ష్వాకువంశ్యుల కడకు 
యాచింపబోయి విఫలుడైనవాడు లేడను గొప్ప సత్మీర్తి కలిగియున్నను, 
అఆ(ితుల కోర్మెల నీడేర్చు కౌశలము కలవాడయ్యును, తం[డ్రియాజ్ఞచే, 
రాజ్యము నభిలషింపలేదు. 

పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః, 37 

నివర్తయామాస తతో భరతం భరతా[గ్రజః. 


ప్ర. చ =కాన, భరతాగ్రజః = భరతుని అన్న యగు రాముడు, 


అయోధ్యాకాండము 283 


రాజ్యాయ = రాజ్యముచేయుకొఅకు, అస్య = ఈ భరతునకు, పాదుకే 
పావుకోళ్ళను, న్యాసమ్‌ = తన ప్రతినిధిగా, దత్వా = ఇచ్చి, పునః 
పునః = మాటిమాటికి, తతః = అటనుండి, నివర్తయామాస = మరల్చిను. 


తా. భరతుని యన్న యగు రాముడు రాజ్యము చేయుటకు 
పాదుకలను తన ప్రతినిధిగా భరతున కిచ్చి, తన్ను వీడిపోవ నిచ్చగింపని 
భరతునకు మాటిమాటికి నచ్చ బలికి, యటనుండి వెనుకకు బంపెను. 


స కామ మనవాప్యైవ రామపాదా పుపస్పృుశన్‌, 838 
నందిగ్రామే9_కరోత్‌ రాజ్యం రామాగమనకాంక్షయా. 


ప్ర. సః = ఆ భరతుడు, కామమ్‌ = కోరికను, అనవాప్య ఏవ 
= పొందకయే, రామపాదౌ = రాముని పాదుకలు, ఉపస్పృశన్‌ = 
తాకుచు, రామాగమనకాంక్షయా = రాము డెప్పుడు వచ్చునా యను 
కోరికతో, నందిగ్రామే = నందిగ్రామమందు, రాజ్యమ్‌ అకరోత్‌ = 
రాజ్యమును పాలించెను. 


తా. భరతుడును రాము నయోధ్యకు తీసికొనివచ్చుట లేదా 
తాను రాముని సన్నిధిలో నాతనిని సేవించుచు మెలగుట యను 
కోరిక తీరకయే వెడలి, రాముని పాదుకలను ప్రత్యహము భక్తితో 
సేవించుచు, రాము డెప్పుడు మరలివచ్చునా యను నాకాంక్షతో 
నయోధ్యకు దాపుననున్న నందిగ్రామ మను యూరిలో నుండి 
రామాజ్ఞారూపముగ రాజ్యపాలన మొనరించెను. 


అయోధ్యాకాందము సమాప్తము. 


24 బాలరామాయణము 


అరణ్యకాండము 
గతే తు భరతే శ్రీమాన్‌ సత్యసంధో జితేంద్రియః, 39 
రామస్తు పున రాలక్ష్య నాగరస్య జనస్య చ, 
తత్రాగమన మేకాగ్రో దండకాన్‌ ప్రవివేశ హ. 40 


ప్ర. భరతే = భరతుడు, గతే = అట్లు వెడలగా, శ్రీమాన్‌ = 
(పకాశమానుడును, సత్యసంధః = మర్యాద తప్పనివాడును, 
జితేంద్రియః = ఇంద్రియములను జయించినవాడును అగు, రామః 
= రాముడు, తత్ర = ఆ చిత్రకూటమున, నాగరస్య జనస్య = 
పట్టణవాసులయొక్క పునః = మజల, ఆగమనమ్‌ = రాకను, ఆలక్ష్య 
= ఆలోచించి, ఏకా(గః = (పితృవాక్యపరిపాలన) తత్పరుడై, దండకాన్‌ 
= దండకారణ్యమును, ప్రవివేశ = ప్రవేశించెను. 


తా. భరతు డట్లు వెడలగా, ప్రతిజ్ఞాభంగ మగునేమో యను 
భయము తొలగగా (ప్రకాశమానుడును, భరతు డెంత నిర్భంధించినను 
తన ప్రతిజ్ఞనుండి చలింపక దానిని సత్య మొనరించినవాడును, రాజ్య 
భోగములం దాసక్తి లేనివాడును అగు రాముడు పురప్రజలు 
మాటిమాటికి వచ్చి తన్నయోధ్యకు రమ్మని నిర్భంధింతురని యోచించి 
పితృవాక్యపరిపాలనమునం దేకాగ్రచిత్తుడై దండకారణ్యము 
(ప్రవేశించెను. 


ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః, 
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ, 41 
సుతీక్షం చాప్యగస్త్యం చ అగస్త్ర భ్రాతరం తథా. 


అరణ్యకాండము PAs 


ప్ర. మహారణ్యమ్‌ = గొప్ప అడవిని, ప్రవిశ్య = ప్రవేశించి, 
రాజీవలోచనః = (వికసించిన) తామరపూల వంటి కన్నులు కలవాడగు, 
రామః = రాముడు, విరాధం రాక్షసమ్‌ = విరాధుడను రాక్షసుని, 
హత్వా = చంపి, శరభంగమ్‌ = శరభంగమహామునిని, సుతీక్ష్యం చ 
అపి = సుతీక్ష్య మునిని, అగస్యం చ = అగస్యమహామునిని, తథా = 
అట్లే, అగస్యబ్రాతరమ్‌ = అగస్యుని సోదరుడగు సుదర్శనమునిని, 
దదర్శ = దర్శించెను. 


తా. మున్నెన్నడు చూడని యా మహారణ్యమును చూచుటచే 
కూతూహలముతో విప్పారిన కమలములవంటి కన్నులు గల రాము 
డా యడవిలో ప్రవేశించి, విరాధుడను రాక్షసుని బరిమార్చి, శరభంగ 
మునిని, సుతీక్షు ని, అగస్తుని, అగస్నముని సోదరుడగు సుదర్శను 
య్య “aS any ఛి 
డను మునిని దర్శించెను. 


అగస్యవచనాచ్చైవ జగ్రా హైంద్రం శరాసనమ్‌, 42 

ఖడ్గం చ పరమ ప్రీత స్తూణీ చాక్షయసాయకా. 

ప్ర. అగస్యవచనాత్‌ చ ఏవ = అగస్యుని ఆదేశానుసారము, 
ఐంద్రమ్‌ = ఇంద్రునకు సంబంధించిన, శరాసనమ్‌ = వింటిని, ఖడ్గం 
చ = కత్తిని, అక్షయసాయకౌ = తజుగని బాణములుకల, తూణీ చ 
= రెండు అమ్ములపాదులను, పరమప్రీతః = మిక్కిలి ప్రీతి నందినవాడై, 
జగ్రాహ = స్వీకరించెను. 

తా. అగస్యముని వచనానుసార మా మనికి దేవేంద్రు డొసగిన 


విల్లు, కత్తి ఎంత వాడినను తజుగని బాణములుకల అమ్ములపొదులు 
రెంటిని రాముడు మిగుల సంతసముతో స్వీకరించెను. 


26 బాలరామాయణము 


వసత స్తస్య రామస్య వనే వనచరైః సహ, 483 

బుషయో౭_ భ్యాగమన్‌ సర్వే వధా యాసురరక్షసామ్‌. 

ప్ర. వనే = ఆ శరభంగుని తపోవనమందు, తస్య వసతః = ఆ 
రాముడు నివసించుచుండగా, సర్వే బుషయః = మునులెల్లను, వనచర్రః 
సహ = వనవాసులతో కలిసి, అసురరక్షసామ్‌ = అసుర స్వభావముకల 
రాక్షసులయొక్క వధాయ = చంపుకొటకు, అభ్యాగమన్‌ = వచ్చిరి. 


తా. ఆ యడవిలో వనవాసులతో కలసి నివసించుచున్న రాముని 
కడకు ప్రాణములు తీయు స్వభావము గల రాక్షసులను వధింపుమని 
కోరుటకై బుషు లేతెంచిరి. 

స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే. 44 

ప్ర. సః = రాముడు, రాక్షసానామ్‌ = రాక్షసులయొక్క, వనే = 
దండకారణ్యమందు, తేషామ్‌ = ఆ బుషులకు, తథా = వారు కోరిన 
విధముగ, ప్రతిశుశ్రావ = ప్రతిజ్ఞ చేసెను. 

తా. రాముడును రాక్షలు నివసించు ఆ దండకారణ్యమున మునుల 
ప్రార్థన మంగీకరించెను. 

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్‌, 

బుషీణా మగ్నికల్పానాం దండకారణ్యవాసినామ్‌. 45 

ప్ర. రామేణ = రామునిచే, దండకారణ్యవాసినామ్‌ = 
దండకారణ్యమున నివసించు, అగ్నికల్పానామ్‌ = అగ్నితో సమాను 
లగు, బుషీణామ్‌ = బుషులకు, సంయతి = యుద్ధమందు, రక్షసామ్‌ 
= రాక్షసులయొక్క వధః = చంపుట, ప్రతిజ్ఞాతః = ప్రతిజ్ఞ చేయబడినది. 


అరణ్యకాండము 27 


తా. రాముడు దండకారణ్యమందు నివసించు అగ్నిసమాను 
లగు మహర్షుల సన్నిధిలో యుద్ధమున రాక్షసులను వధింతునని 
ప్రతిన బూనెను. 


తేన తతైవ వసతా జనస్థాననివాసినీ, 
విరూపితా శూర్చణభఖా రాక్షసీ కామరూపిణీ. 46 


ప్ర. తత్ర ఏవ = అచ్చటనే, వసతా = నివసించుచున్న, తేన 
= ఆ రామునిచే, కామరూపిణీ = ఇచ్చవచ్చిన రూపము కల, 
శూర్పణఖా రాక్షసీ = శూర్పణఖ యను రక్కసి, విరూపితా = 
వికృతరూపము గలదిగా చేయబడినది. 


తా. జనస్థాన మను దండకారణ్యమందలి యొక (ప్రదేశమున 
వసించుచున్న రాముడు (రాముని కుడిచేయివంటి లక్ష్మణుడు) ఆ 
జనస్థానముననే నివసించునది, ఇచ్చవచ్చిన రూపము దాల్చ్బునది, 
చేటలవంటి గోళ్ళతో సార్థకనామము గలది యగు శూర్చణఖ యను 
రక్కసి ముక్కుచెవులు కోసి వైరూప్యము కలిగించెను. 

తతః శూర్ప్చణఖావాక్యా దుద్యుక్తాన్‌ సర్వరాక్షసాన్‌, 

ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్‌, 47 

నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్‌. 


ప్ర. తతః = పిమ్మట, రామః = రాముడు, శూర్చణఖావాక్యాత్‌ 
= శూర్పణఖ మాటవలన, ఉద్యుక్తాన్‌ . యుద్ధమున కుద్యమించిన, 
సర్వరాక్షసాన్‌ = సకల (పదునాలుగువేల) రాక్షసులను, ఖరమ్‌ = 
ఖరుని, (త్రిశిరసమ్‌ = త్రిశిరస్ముని, దూషణం రాక్షసం చైవ = దూషణుడను 


28 బాలరామాయణము 


రాక్షసుని, తేషాం = ఆ రాక్షసులయొక్క పదానుగాన్‌ = అనుచరులను, 
రణే = యుద్ధమందు, నిజఘాన = చంపెను. 


తా. పిమ్మట శూర్పణఖ మాటలు విని, యుద్దసన్నద్దులైన 
ఖరుడు, త్రిశిరస్కుడు, దూషణుడు మున్నగు రాక్షసులను, వారి 
యనుచరులను రాము డా యడవిలో నిశ్ళేషముగా చంపివేసెను. 


వనే తస్మిన్‌ నివసతా జనస్థాననివాసినామ్‌, 48 
రక్షసాం నిహతాన్యాసన్‌ సహస్రాణి చతుర్దశ. 


ప్ర. తస్మిన్‌ = ఆ, వనే = అడవియందు, నివసతా = 
నివసించుచున్న రామునిచే, జనస్థాననివాసినామ్‌ = జనస్థానమున 
నివసించునట్టి, రక్షసామ్‌ = రాక్షసులయొక్క చతుర్దశ సహస్రాణి = 
పదునాలుగు వేలు, నిహతాని = చంపివేయబడినవి, ఆసన్‌ = ఆయెను. 


తా ఇట్లా వనమున నివసించుచున్న రాముడు జనస్థాన 
నివాసులగు పదునాలుగువేలమంది రాక్షసులను చంపెను. 


తతో జ్ఞాతివధం (శ్రుత్వా రావణః క్రోధమూర్శితః, 49 
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్‌. 


ప్ర తతః = పిమ్మట, జ్ఞాతివధం = జ్ఞాతి యగు ఖరుని 
చంపుటను, శ్రుత్వా = విని, రావణః = రావణుడు, క్రోధమూర్శితః = 
కోపముచే మూఢుడై, మారీచం నామ = మారీచు డను, రాక్షసమ్‌ = 
రాక్షసుని, సహాయమ్‌ = సహాయునిగా, వరయామాస = వరించెను. 


తా. పిమ్మట జ్ఞాతి యగు ఖరుడు మున్నగు అసంఖ్యాకులగు 
రాక్షసులను రాముడు వధించుటను శూర్ప్చణఖవల్ల నెటిగిన రావణుడు 


అరణ్యకాండము 29 


కోపముచే మూఢుడై మారీచు డను రాక్షసుని తనకు సహాయునిగా 
కోరెను. 


వార్యమాణ స్పుబహుశో మారీచేన స రావణః, 50 
న విరోధో బలవతా క్షమో రావణ! తేన తే. 


ప్ర. రావణ! = ఓ రావణా! బలవతా = బలవంతు డగు, తేన 
= ఆ రామునితో, విరోధః = విరోధము, తే = నీకు, న క్షమః = తగదు 
(అని), సః రావణః = ఆ రావణుడు, సుబహుశః = అనేకమార్లు, 
మారీచేన = మారీచునిచే, వార్యమాణః (అభూత్‌) = నివారింపబడెను. 


తా. ఓ రావణా! “బలవంతుడగు ఆ రామునితో నీకు విరోధము 
తగదు” అని పలుమార్లు మారీచుడు రావణుని ఆ ప్రయత్నము నుండి 
వారించెను. 


అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః, 5్‌1 
జగామ సహమారీచ స్తస్యాశమపదం తదా. 


ప్ర. రావణః = రావణుడు, కాలచోదితః = మృత్యువుచే ప్రేరణ 
చేయబడినవాడై, తద్వాక్యమ్‌ = మారీచుని మాటను, అనాదృత్య = 
లెక్కచేయక, తదా = అప్పుడే, సహమారీచః = మారీచసహితుడై, 
తస్య = రామునియొక్క ఆశ్రమపదమ్‌ = ఆశ్రమస్థానమునుగూర్చి, 
జగామ = వెడలెను. 

తా. మృత్యుదేవత (ప్రేరించగా నా రావణు డాతని మాట 


పెడచెవి బెట్టి యప్పుదే మారీచునితో గలసి రాముని యాశ్రమమున 
కేగెను. 


80 బాలరామాయణము 


తేన మాయావినా దూర మపవాహ్య నృపాత్మజౌ, 52 
జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్‌. 


ప్ర. మాయావినా = మోసకాడగు, తేన = ఆ మారీచునిచే, 
నృపాత్మజౌ = రాజపుత్రులగు రామలక్ష్మణులను, దూరమ్‌ = 
చాలదూరము, అపవాహ్య = పోవనంపి, గృధ్రం . (గద్ద యగు, 
జటాయుషమ్‌ = జటాయువును, హత్వా = చంపి, రామస్య భార్యామ్‌ 
= రాముని భార్యయగు సీతను, జహార = అపహరించెను. 

తా. మాయలమారి యగు మారీచుని సాయముతో నా 
రామలక్ష్మణులను దూరము పంపి, జటాయు వను (గద్ద యద్దుపడగా 
దానిని చంపి రాముని భార్య నా రావణు డపహరించెను. 


గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం (శ్రుత్వా చ మైథిలీమ్‌, 
రాఘవ శ్నోకసంతప్తో విలలా పాకులేంద్రియః. 


ప్ర. గృధ్రమ్‌ = గద్దయగు జటాయువును, నిహతమ్‌ = 
చావనున్న వానినిగా, దృష్ట్వా చ = చూచియు, మైథిలీమ్‌ = సీతను, 
హృతామ్‌ = అపహరింపబడినదానినిగా, శ్రుత్వా చ = వినియు, 
రాఘవః = రాముడు, శోకసంతప్తః = దుఃఖపీడితుడై, ఆకులేంద్రియః 
= కలతనొందిన సర్వేంద్రియములు కలవాడై, విలలాప = ఏడ్చాను. 


తా. జటాయువు కొన ప్రాణముతో చావుకు దగ్గరగా నుండుట 
చూచియు, సీతను అపహరించిరని వినియు రాముడు మిక్కిలి దుఃఖముతో 
విలపించెను. 


తత స్తేనైవ శోకేన గృధ్రం దగా జటాయుషమ్‌, 54 


అరణ్యకాండము 31 


మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ, 
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్భనమ్‌. ర్‌ర్‌ 


ప్ర. తతః = పిమ్మట, తేన శోకేన ఏవ = ఆ దుఃఖముతోనే, 
గృధ్రమ్‌ = గ్రద్ద యగు, జటాయుషమ్‌ = జటాయువును, దగా = 
తగులబెట్టి, వనే = అడవియందు, సీతామ్‌ = సీతను, మార్గమాణః = 
వెదకుచున్నవాడై, రూపేణ = ఆకృతిచే, వికృతమ్‌ = వికారము 
కలవాడును, ఘోరదర్శనమ్‌ = భయజనకమగు దర్శనము గలవాడును, 
అగు కబంధం నామ = కబంధు డను, రాక్షసమ్‌ = రాక్షసుని, సందదర్శ 
= చూచెను. 


తా. పిమ్మట, ఆ శోకముతోనే (గద్దయెనను తన తండ్రి కాప్త 
మిత్రుడు, తనకై ప్రాణములకు తెగించి యుద్ధ మొనర్చి మరణించినవాడు 
గాన ఆ జటాయువునకు దహనసంస్మార మొనర్చి, రాముడా యడవిలో 
సీత నన్వేషించుచు నొకచో వికృతరూపముతో, భయంకరుడై యున్న 
కబంధు డను రాక్షసుని గాంచెను. 


తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. 
ప్ర. మహాబాహుః = గొప్పభుజములు కల రాముడు, తం = 


ఆ కబంధుని, నిహత్య = చంపి, దదాహ = తగులబెట్టెను. సః=ఆ 
కబంధుడును, స్వర్గతః = స్వర్గస్థుడయ్యిను. 


తా. గొప్ప భుజములు కల రాముడా కబంధుని వధించి అగ్ని 
సంస్మారము చేయగా నాతడు స్వర్గమున కేగెను. 

స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్‌, 56 

శ్రమణీం ధర్మనిపుణా మభిగచ్చేతి రాఘవ! 


32 బాలరామాయణము 


ప్ర. సః చ = ఆ కబంధుడును, రాఘవ! = రామా! ధర్మచారిణీమ్‌ 
= ధర్మిష్టురాలును, శ్రమణీమ్‌ = సన్వ్యాసినియు, ధర్మనిపుణామ్‌ = 
ధర్మసూక్ష్మముల నెజిగినదియు అగు, శబరీమ్‌ = శబరిని, అభిగచ్చ 
ఇతి = కలసికొమ్మని, అస్య = ఈ రామునకు, కథయామాస = 
తెలిపెను. 


తా. ఆ కబంధుడును స్వర్గమున కేగుచు ఓ రామా! ధర్మము 
నాచరించు స్వభావము కలిగి, సన్వాసినియి ధర్మసూక్ష్మముల నెలతిగిన 
యొక శబరస్త్రీ (వైశ్యునకు క్షత్రియవనితకు బుట్టినది) కలదు. నీ 
వామెను కలసికొమ్మని రామునకు తెలిపెను. 

సో౭_భ్యగచ్చ న్మహాతేజాః శబరీం శత్రుసూదనః, ర్‌7 

శబర్యా పూజితః సమ్య గ్రామో దశరథాత్మజ:. 

ప్ర. మహాతేజాః = గొప్ప తేజస్సుకలవాడును, శత్రుసూదనః = 
శత్రువులను నశింపజేయువాదును అగు, సః = రాముడు, శబరీమ్‌ = 
శబరివద్గకు, అభ్యగచ్చత్‌ = పోయెను. దశర థాత్మజః = 
దశరథపుత్రుడగు, రామః = రాముడు, శబర్యా = శబరిచే, సమ్యక్‌ 
= చక్కగా, పూజితః = పూజింపబడెను. 

తా. మహాతేజశ్చాలియు, శత్రునాశకుడును అగు ఆ రాముడు, 
శబరికడకు తానే పోయెను. ఆమెయు దశరథతనయుడగు రాముని 
చక్కగా పూజించెను. 


అరణ్యకాండము సమాప్తము. 


38 
కిషింధాకాండము 


పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ, 58 
హనుమద్వచనా చైవ సుగ్రీవేణ సమాగతః. 


ప్ర. (రామః = రాముడు) పంపాతీరే = పంపానది యొడ్డున, 
వానరేణ = వానరుడగు, హనుమతా = హనుమంతునితో, సంగతః = 
కలిసికొనెను, హనుమద్వచనాత్‌ = హనుమంతుని సూచనవలన, 
సుగ్రీవేణ = సుగ్రీవునితో, సమాగతః = కలసికొనెను. 


తా. అనంతరము రాముడు పంప అను పద్మసరస్సు ఒడ్డున 
హనుమంతు డను వానరుని కలసికొనెను. హనుమంతుని సూచన 
ననుసరించి సుగ్రీవునికూడ కలిసి అతనితో చెలిమి చేసెను. 


సుగ్రీవాయ చ తత్సర్వం శంస ద్రామో మహాబలః, 59 
ఆదిత స్తద్‌ యథావృత్తం సీత్రాయాశ్చ విశేషతః. 


ప్ర. మహాబలః = గొప్పబలముకల, రామః = రాముడు, 
సుగ్రీవాయ = సుగ్రీవునికొాజణకు, ఆదితః = మొదటినుండియు, తత్‌ 
= దానిని, యథావృత్తం = జరిగినది జరిగినట్లుగా, విశేషతః = 
విశేషించి, సీతాయాః = సీతయొక్క తత్‌ = ఆ వృత్తాంతమును, సర్వం 
= సమస్తమును, శంసత్‌ = తెలిపెను. 

తా. మహాబలసమన్వితుడగు రాముడు మొదటినుండి తన 
వృత్తాంతమును, విశేషించి సీత యపహరింపబడిన వృత్తాంతమును 
యథాతథముగ సుగ్రీవున కెలింగించెను. 


34 బాలరామాయణము 


సుగ్రీవ శ్చాపి తత్సర్వం (శ్రుత్వా రామస్య వానరః, 60 

చకార సఖ్యం రామేణ ప్రీత శ్రై వాగ్నిసాక్షికమ్‌. 

ప్ర. వానరః = వానరుడగు, సుగ్రీవః చాపి = సుగ్రీవుడును, 
రామస్య = రామునియొక్క సర్వమ్‌ = సమస్తమైన, తత్‌ = ఆ 
వృత్తాంతమును, శ్రుత్వా = విని, ప్రీతః = సంతోషించినవాడై, 
అగ్నిసాక్షికమ్‌ = అగ్నిసాక్షికముగ, రామేణ = రామునితో, సఖ్యమ్‌ = 
చెలిమిని, చకార = చేసెను. 


తా. వానరశ్రేష్ణుడగు సుగ్రీవుడును రాముని వృత్తాంత 
మంతయు విని, యాతనియం దనురాగముతో అగ్నిసాక్షికముగ 
చెలిమి చేసెను. 


తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి, 61 
రామా యావేదితం సర్వం ప్రణయా ద్దుఃఖితేన చ. 


ప్ర. తతః = పిమ్మట, వైర+అనుకథనం ప్రతి = (వాలితో) 
శత్రుత్వమునుగూర్చి అడిగిన విషయమున, దుఃఖితేన = దుఃఖము 
పొందిన, వానరరాజేన = కోతుల రాజగు సుగ్రీవునిచే, రామాయ = 
రామునికొరకు, ప్రణయాత్‌ = ప్రీతితో, సర్వం = సమస్తమును, 
ఆవేదితమ్‌ = తెలుపబడినది. 


తా. అట్లు మైత్రి నందిన పిమ్మట, 'నీకు వాలితో విరోధ మెట్లు 
సంభవించెనని పరమమిత్రుడగు రాముడడుగగా, తన వృత్తాంతము 
దలచికొని యొకింత దుఃఖితుడై, వానరరాజగు సుగ్రీవుడు స్నేహముతో 
తన పూర్వవృత్త మెల్ల రామున కెటింగించెను. 


కిష్మింధాకాండము 85 


ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి, 62 
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. 


ప్ర. తదా = అప్పుడు, రామేణ = రామునిచే, వాలివధం ప్రతి 
= వాలిని చంపుటను గూర్చి, ప్రతిజ్ఞాతమ్‌ = ప్రతిజ్ఞ చేయబడెను. 
తత్ర = ఆ సందర్భమున, వానరః = సుగ్రీవుడు, వాలినః = వాలియొక్క 
బలం = బలమును, కథయమాస = చెప్పెను. 


తా. సుగ్రీవుని వృత్తాంత మెటిగిన తోడనే రాముడు వాలిని 
వధింతునని ప్రతిన బూనెను. సుగ్రీవుడు వాలిబలమునుగూర్చి అత 
డరుణోదయమున వెడలి సూర్యోదయములోపల నాల్గు సముద్రము 
లెంత మాత్రము శ్రమలేక దాటి వచ్చెడివాడని రామునకు 
తెలియజెప్పెను. 

సుగ్రీవ శృంకిత శ్చాసీ న్నిత్యం వీర్యేణ రాఘవే. 63 

ప్ర. సుగ్రీవః = సుగ్రీవుడు, నిత్యమ్‌ = ప్రతిదినము, వీర్యేణ = 


పరాక్రమవిషయమున, రాఘవే = రామునియందు, శంకితః = 
సందేహము కలవాడై, ఆసీత్‌ = ఉండెను. 


తా. వాలి నెదిర్చి వధింపగల పరాక్రమము రామునకు కలదా 
యను శంక మాత్రము సుగ్రీవునకు మాటిమాటికి కలుగుచుండెను. 
రాఘవప్రత్యయార్థం తు దుందుఖేః కాయ ముత్తమమ్‌, 
దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్‌. 64 
ప్ర. సుగ్రీవః = సుగ్రీవుడు, రాఘవ ప్రత్యయార్థమ్‌ = రామునిపై 
విశ్వాసము కలుగు కొజకు, మహాపర్వతసన్నిభమ్‌ = గొప్ప కొండతో 


36 బాలరామాయణము 


సాటియగు, దుందుఖేః = దుందుభియను రాక్షసునియొక్క ఉత్తమం 
= మిక్కిలి పెద్దదగు, కాయమ్‌ = శరీరమును, దర్శయామాస = 
చూపెను. 

తా. రాముని పరాక్రమముపై తనకు విశ్వాసము కలుగుకొఅకు 
సుగ్రీవుడు గొప్ప పర్వతమువలె నున్నతమై, పూర్వము వాలిచే చంపబడి 
సమీపమున పడియున్న దుందుభి యను రాక్షసుని శరీరమును 
రామునకు చూపెను. 

ఉత్సుయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః, 

పాదాంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశయోజనమ్‌. 65 

ప్ర. మహాబలః = గొప్పబలము కలవాడును, మహాబాహుః = 
గొప్ప బాహువులు కలవాడును అగు రాముడు, ఉత్సృయిత్మా = చిరునవ్వు 
నవ్వి, అస్థి = దుందుభియొక్క యెముకలగూడును, ప్రేక్ష్య = చూచి, 
పాదాంగుష్టేన = కాలి బొటనవైలితో, సంపూర్ణమ్‌ = పూర్తిగా, 
దశయోజనమ్‌ = పది యోజనములు, చిక్షేప = విసరెను. 

తా. అపరిమేయబలము కలవాడు, బలిష్టములగు బాహువులు 
కలవాడును అగు రాముడును ఆ యెముకలగూడును జూచి యిదెంత 
యని తలంచి యొకింత మందహాసముచేసి, ఆనాడు వాలి పాదముతో 
నెత్తి యామడ దూరము విసరగా, తాను కేవలము కాలి బొటనవ్రేలితో 
నెత్తి పూర్తిగ పది యామడల దూరము విసరివైచెను. 

బిభేద చ పునః సాలాన్‌ సప్పైకేన మహేషుణా, 

గిరిం రసాతలం చైవ జనయన్‌ ప్రత్యయం తథా. 66 


కిష్కింధాకాండము 87 


ప్ర. తథా = అట్లే, ప్రత్యయమ్‌ = విశ్వాసమును, జనయన్‌ = 
కలిగించుచు, పునః = తిరిగి, సప్తసాలాన్‌ = ఏడు సాలవృక్షములను, 
గిరిం = కొండను, రసాతలం చ ఏవ = పాతాళమును కూడ, ఏకేన = 
ఒకే, మహేషుణా = గొప్ప బాణముతో, బిభేద = చీల్చెను. 


తా. అంతతో తృప్తినందని సుగ్రీవుని విశ్వాసముకొరకై మజల 
ఏడు సాల వృక్షములను, పర్వతమును, పాతాళమును గూడ నొకే 
మహాబాణముచే ఛేదించెను. 


తతః ప్రీతమనా స్తేన విశ్వస్తః స మహాకపిః, 
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. 67 


ప్ర. తతః = పిమ్మట, తేన = ఆ పరాక్రమ ప్రదర్శనముచే, 
ప్రీతమనాః = సంతుష్టాంతరంగుడును, విశ్వస్తః = నమ్మకము 
కలవాడును అగు, మహాకపిః = సుగ్రీవుడు, రామసహితః = 
రామునితో కూడినవాడై, కిష్మింధామ్‌ = కిష్కింధ యను, గుహామ్‌ = 
గుహను(కు), తదా = అప్పుడే, జగామ = పోయెను. 

తా. అట్లు రాముడు సాలాదులను ఛేదింపగా నింక నితడు 
వాలిని చంప సమర్గుడని విశ్వాసము పొంది, సంతుష్టుడైన యా 
కపిముఖ్యుడప్పుడు రామునితో కలసి గుహవలె పర్వతముల నడుమ 
నున్న కిష్కింధ యను పేరుగల వానరరాజధాని కేగెను. 

తతోత._ గర్ద ద్ధరివరః సుగీవో హేమపింగళః, 

తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. 68 


ప్ర. తతః = అంతట, హరివరః = కపిశ్రేష్టుడును, హేమపింగళః 


38 బాలరామాయణము 


= బంగారువలె పింగళవర్ణముతో నొప్పువాడును అగు, సుగ్రీవః = 
సుగ్రీవుడు, అగర్జత్‌ = గర్జించెను. మహతా = గొప్పదగు, తేన = ఆ, 
నాదేన = ధ్వనిచే, హరీశ్వరః = వాలి, నిర్ణగామ = (తన గృహము 
నుండి) వెలువడెను. 


తా. అట్లు కిష్కింధ కేతెంచిన బంగారువలె పింగళవర్ణముతో 
నొప్పు కపిశ్రేష్టుడగు సుగ్రీవు డెలుగెత్తి గర్జించెను. ఆ గొప్ప ధ్వని నాలించి 
వానరరాజగు వాలి తన గృహము నుండి వెలువడెను. 


అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః, 
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః. 69 


ప్ర. తదా = అప్పుడు, (వాలీ = వాలి), తారామ్‌ = భార్యయగు 
తారను, అనుమాన్య = ఒప్పించి, సుగ్రీవేణ = సుగ్రీవునితో, సమాగతః 
= (యుద్దమునకు) తలపడెను, తత్ర = ఆ యుద్ధమున, ఏనమ్‌'= 
ఈ వాలిని, రాఘవః = రాముడు, ఏకేన శరేణ = ఒకే బాణముతో, 
నిజఘాన = చంపెను. 

తా. అపుడు పోవలదని వారించుచున్న తార నొడబజచి 
సుగ్రీవునితో వాలి యుద్ధమునకు తలపడెను. ఆ వాలిసుగ్రీవుల 
యుద్ధము జరుగు సందర్భమున రాము డొకే బాణముతో వాలిని 
చంపెను. 

తతః సుగ్రీవవచనాత్‌ హత్వా వాలినమాహవెే, 

సుగ్రీవ మేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్‌. 70 

ప్ర. రాఘవః = రాముడు, సుగ్రీవవచనాత్‌ = సుగ్రీవునకు 


కిష్కింధాకాండము 39 


చెప్పిన విధముగ, ఆహవే = యుద్ధమునందు, వాలినం = వాలిని, 
హత్వా = వధించి, తతః = పిమ్మట, తద్రాజ్యే = అతని రాజ్యమున, 
సుగ్రీవమ్‌ ఏవ = సుగ్రీవునే, ప్రత్యపాదయత్‌ = ప్రతిష్టించెను. 

తా. అట్లు సుగ్రీవుడు కోరిన విధముగా యుద్ధమున వాలిని 
వధించి, అతని రాజ్యమున రాముడు సుగ్రీవునే ప్రతిష్టించెను. 

స చ సర్వాన్‌ సమానీయ వానరాన్‌ వానరర్షభః, 

దిశ ప్రస్తాపయామాస దిదృక్షు రృనకాత్మజామ్‌. 71 

థి జ 


ప్ర. సః = ఆ, వానరర్షభః = కోతుల రాజగు సుగ్రీవుడు, 
సర్వాన్‌ వానరాన్‌ = కోతులనెల్ల, సమానీయ = రప్పించి, జనకాత్మజామ్‌ 
= సీతను, దిదృక్షుః = చూడగోరినవాడై, దిశః = అన్ని దిక్కులకు, 


తా. అంత వానరశ్రేష్ణుడగు సుగ్రీవుడు సీత యెట నున్నదో 
చూడగోరినవాడై కోతులనెల్ల రప్పించి వారిని, నలుదెసలకు పంపెను. 


కిష్మింధాకాండము సమాప్తము. 


40 బాలరామాయణము 


సుందరకాండము 


తతో గృధ్రస్య వచనాత్‌ సంపాతే ర్హనుమాన్‌ బలీ, 
శతయోజనవిస్తీర్ణం పుష్లవే లవణార్లవమ్‌. 7 


ప్ర. తతః = పిమ్మట, గృధ్రస్య . (గద్దయగు, సంపాతేః = 
సంపాతి యొక్క వచనాత్‌ = మాటవలన, బలీ = బలవంతుడగు, 
హనుమాన్‌ = ఆంజనేయుడు, శతయోజనవిస్తీర్ణమ్‌ = నూటు 
యోజనములు వెడల్పుకల, లవణారవమ్‌ = ఉప్పు సముద్రమును, 
పుష్లవే = దాటెను. 

తా. అంత బలవంతుడగు హనుమంతుడు, సంపాతి యను 
(గద్ద “ఇటనుండి నూజు యోజనముల కావల సముద్రమధ్యమున 
లంకలో సీత యున్నది. కాన నీవు సముద్రము దాటుము. సీతను 
జూచెదివని చెప్పగా ఆ మాట మన్నించి, నూజు యోజనముల 
వెడల్బుగల ఉప్పుసముద్రము నవలీలగా దాటెను. 


తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్‌, 
దదర్శ సీతాం ధ్యాయంతీ మశోకవనికాం గతామ్‌. 72 


ప్ర. తత్ర = అచ్చట, రావణపాలితామ్‌ = రావణునిచే 
రక్షింపబడుచున్న, పురీమ్‌ = పట్టణమగు, లంకామ్‌ = లంకను, 
సమాసాద్య = చేరి, అశోకవనికాం గతామ్‌ = అశోకవనమం 
దున్నదియు, ధ్యాయంతీమ్‌ = (రామునే) తలంచుచున్నదియు అగు, 
సీతామ్‌ = సీతను, దదర్శ = చూచెను. 


సుందరకాండము 41 


తా. అచట రావణునిచే పాలింపబడుచున్న లంకాపట్టణముచేరి 
యశోకవనమందు నిరంతరము రామధ్యానము చేయుచుండిన 
సీతాదేవిని దర్శించెను. 


నివేదయిత్వా?._ భిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ, 
సమాశ్వాస్య చ వైదేహీం మరయామాస తోరణమ్‌. 73 


ప్ర. (సః = హనుమంతుడు), అభిజ్ఞానమ్‌ = గుర్తు అగు 
ఉంగరమును, నివేదయిత్వా = సీతాదేవి కిచ్చి, ప్రవృత్తిం చ = రాముని 
వార్తను కూడ, నివేద్య చ = తెలిపియు, వైదేహీమ్‌ = సీతను, సమాశ్వాస్య 
చ = ఊరడిల్లజేసియు, తోరణమ్‌ = బయటిద్వారమును, మరయామాస 
= నుగ్గుచేసెను. 

తా. శ్రీరాముడు తన కిచ్చిన అంగులీయకమును సీతాదేవికి 
గుజుతుగా నొసగి, సుగ్రీవునితో చెలిమి మొదలు వానరులను 
సీతాన్వేషణకై నలుదెసలకు పంపువజకు గల రాముని వృత్తాంతమెల్ల 
నామె కెటిగించి త్వరలో రాముడు వచ్చునని యామె నూరడిల్ల జేసి, 
హనుమ యశోకవనపు వెలుపలిద్వారమును చూర్ణము చేసెను. 


పంచ సేనాగ్రగాన్‌ హత్వా సప్త మంత్రిసుతా నపి, 
శూర మక్షం చ నిప్పిష్య గ్రహణం సముపాగమత్‌. 74 


ప్ర. పంచ = ఐదుగురు, సేనాగ్రగాన్‌ = సేనాపతులను, సప్త 
= ఏడుగురు, మంత్రిసుతాన్‌ అపి = మం(త్రిపుత్రులను కూడ, హత్వా 
= చంపి, శూరమ్‌ = పరాక్రమశాలి యగు, అక్షమ్‌ = అక్షకుమారుని, 
నిష్టిష్య = చూర్ణము చేసి, గ్రహణమ్‌ = పట్టుపడుటను, సముపాగమత్‌ 
= పొందెను. 


42 బాలరామాయణము 


తా. ఆ హనుమంతుడు రావణుని సేనాపతు లేవురిని, మంత్రి 
పుత్రు లేడుగురిని చంపి, పరాక్రమవంతుడగు అక్షకుమారుని 
చూర్ణముచేసి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్తముచే కట్టువడెను. 
అస్రేణోన్ముక్త మాత్మానం జ్ఞాత్వా పైతామహా ద్వరాత్‌, 
మర్షయన్‌ రాక్షసాన్‌ వీరో యంత్రిణ స్తాన్‌ యదృచ్చయా. 75 
తతో దగా పురీం లంకాం బుతే సీతాంచ మైథిలీమ్‌, 
రామాయ ప్రియ మాఖ్యాతుం పునరాయా న్మహాకపిః. 76 


ప్ర. వీరః = వీరుడు, మహాకపిః = మహాత్ముడగు ఆంజనేయుడు, 
'పైతామహాత్‌ వరాత్‌ = (బ్రహ్మవరమువలన, ఆత్మానమ్‌ = తన్ను, 
అగస్తేణ = బ్రహ్మోస్త్రముచే, ఉన్ముక్తమ్‌ = విడువబడినవానినిగా, జ్ఞాత్వా 
= తెలిసికొని, యదృచ్చయా = స్వేచ్చగా, యం|(తిణః = తన్ను 
లాగికొనిపోవుచున్న రాక్షసాన్‌ = రాక్షసులను, మర్షయన్‌ = 
సహించుచు, తతః = పిమ్మట, మైథిలీం సీతాం బుతే = సీతను 
విడచి, లంకాం పురీమ్‌ = లంకాపట్టణము నెల్ల, దగ్గ్వా = కార్చి, 
రామాయ = రామునకు, ప్రియమ్‌ = ప్రీతిని కలిగించు వార్తను, 
ఆఖ్యాతుం = తెలుపుటకు, పునః ఆయాత్‌ = మరల వచ్చెను. 


తా. దేవదానవులకు చొరరాని లంకను ప్రవేశించి పలురాక్షస 
వీరులను పరిమార్చుటచే ప్రఖ్యాతమైన వరాక్రమము కల 
వానర్రేమ్మడగు హనుమంతుడం (బ్రహ్మదేవుని వరముచే 
నప్రయత్నముగనే బ్రహ్మాస్టబంధము తొలగుట తెలిసికొని, రాక్షసులు 
తన్నీడ్చుకొని పోవుచున్నను, రావణుని చూడగోరి యది యెల్ల 
సహించి, రావణుని జూచి, పోవుచు, సీత వసించుచున్న ప్రదేశము 


సుందరకాండము 483 


విడచి తక్కిన లంకాపురినెల్ల తగులబెట్టి రామునకు ప్రియము తెలుపుటకై 
మటల నాతని కడ కేతెంచెను. 


సో౭_భిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్‌, 
న్యవేదయ దమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః. 77 


ప్ర. అమేయాత్మా = ఇంతయని తెలుపరాని బుద్ధివైభవముకల, 
సః = ఆ హనుమంతుడు, మహాత్మానమ్‌ = మహాత్ముడగు, రామమ్‌ = 
రాముని, అభిగమ్య = సమీపించి, ప్రదక్షిణం కృత్వా = (ప్రదక్షిణము 
చేసి, సీతా = సీత, దృష్టా = చూడబడినది, ఇతి = అని, న్యవేదయత్‌ 
= తెలిపెను. 


తా. మహాబుద్ధిమంతుడగు హనుమంతుడు సీతావియోగ 
మందును ధైర్యము వీడని రాముని దరి జేరి, ఆయనకు ప్రదక్షిణము 
చేసి, 'చూచితి సీత నని యథాతథముగ విన్నవించెను. 


సుందరకాండము సమాప్తము. 


44 బాలరామాయణము 
యుద్ధకాండము 


తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః, 

సముద్రం క్షోభయామాస శరై రాదిత్యసన్నిభైః 78 

ప్ర. తతః = పిమ్మట, (రామః = రాముడు) సుగ్రీవసహితః = 
సుగ్రీవునితో కూడినవాడై, మహోదధేః = మహాసముద్రముయొక్క 
తీరమ్‌ = ఒద్దునుగూర్చి, గత్వా = వెడలి, ఆదిత్యసన్నిభై = సూర్యునివలె 
తేజోవంతములగు, శరైః = బాణములచేత, సముద్రమ్‌ = సముద్రుని, 
క్షోభయామాస = కల్లోల మొనర్చెను. 


తా. హనుమంతు డట్లు సీత యునికి తెలుపగా రాముడు 
సుగ్రీవ సహితుడై సముద్రుని కడ కేగి, సముద్రుడు మార్గ 
మీయకుండుటచే కోపించి సూర్యునివలె తేజోవంతములగు 
బాణములతో సముద్రమును కల్లోల మొనర్చెను. 

దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః, 

సముద్రవచనాచ్చైవ నలం సేతు మకారయత్‌. 79 

ప్ర. సరితాం = నదులకు, పతిః = భర్తయగు, సముద్రః = 
సముద్రుడు, ఆత్మానమ్‌ = తన నిజరూపమును, దర్శయామాస = 
చూపెను. సముద్రవచనాత్‌ చ ఏవ = సముద్రుని సూచన ననుసరించి, 
నలమ్‌ = నలుని(చే), సేతుమ్‌ = వంతెనను, అకారయత్‌ = 
నిర్మింపజేసెను. 

తా. నదీపతియగు సముద్రుడు రాముని కోపమునకు బెదరి, 
తన నిజరూపముతో రాము నెదుట నిలచెను. సముద్రుని మాట విని 


యుద్ధకాండము 45 


రాముడు నలుడను వానర ్రేష్ణనిచే సముద్రముపై సేతువును 
నిర్మింపజేసెను. 

తేన గత్వా పురీం లంకాం హత్వా రావణ మాహవెే, 

రామ స్సీతా మనుప్రాప్య పరాం వీడా ముపాగమత్‌. 80 


ప్ర. తేన = ఆ సేతువుచే, లంకాం పురీమ్‌ = లంకానగరమును 
గూర్చి, గత్వా = వెడలి, రావణమ్‌ = రావణుని, ఆహవే = 
యుద్ధమందు, హత్వా = చంపి, రామః = రాముడు, సీతామ్‌ = 
సీతను, అనుప్రాప్య = చేరి, పరామ్‌ = మిక్కిలి, వ్రీడామ్‌ = సిగ్గును, 
ఉపాగమత్‌ = పొందెను. 


తా. ఆ సేతుమార్గమున రాముడు లంకను జేరి యుద్ధమున 
రావణుని చంపి, సీతను సమీపించి, చిరకాలము పరునింట నుండిన 
యీమె నెట్లు స్వీకరించుట యని మిగుల సిగ్గుపడెను. 


తా మువాచ తతో రామః పరుషం జనసంసది, 
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ. 81 


ప్ర. తతః = అంత, రామః = రాముడు, జనసంసది = దేవతలు 
మున్నగువారు పలువురిలో, తామ్‌ = సీతను, పరుషమ్‌ = కఠినముగా, 
ఉవాచ = పలికెను. అమృష్యమాణా = సహింపలేనిదై, సతీ = 
పతివ్రతయగు, సా సీతా = ఆ సీత, జ్వలనమ్‌ = అగ్నిని, వివేశ = 
(ప్రవేశించెను. 


తా. అంత నా రాముడు దేవాదు లెల్లరు చూచుచుండగా 
“నీవు నేత్రరోగికి దీపమువోలె ప్రతికూలురాలవు” అని ఇట్లు 


46 బాలరామాయణము 


పరుషముగ మాటలాడెను. పతివ్రతయగు సీత తన భర్త పలికిన 
కఠోరవాక్కులు సహింపలేక అగ్నిప్రవేశము చేసెను. 


తతో౭_గ్నివచనాత్‌ సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్‌, 

బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. 82 

ప్ర. తతః = పిమ్మట, రామః = రాముడు, అగ్నివచనాత్‌ = 
అగ్నియొక్క మాటవలన, సీత్రామ్‌ = సీతను, విగతకల్మషామ్‌ = 
తొలగిన పాపము కల దానినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, సంప్రహృష్టః 
= ఆనందించినవాడై, సర్వదైవతైః = సకలదేవతలచే, పూజితః = 
పూజింపబడినవాడై, బభౌ = ప్రకాళించెను. 


తా. అట్లు సీత యగ్నిప్రవేశము చేసిన పిమ్మట, అగ్ని మాటచే 
సీత యే దోషమును లేని దని గుర్తించి, రాముడెంతో సంతసించినవాడై 
సర్వదేవత లాతని యా ధర్మనిరతిని ప్రశంసింపగా నెంతయు 
(ప్రకాశించెను. 


కర్మణా తేన మహతా తైలోక్యం సచరాచరమ్‌, 

సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. 83 

ప్ర. మహాత్మనః = మహాస్వభావము కలవాడగు, రాఘవస్య = 
రామునియొక్క మహతా = గొప్పదియగు, తేన కర్మణా = ఆ పనిచే, 
సచరాచరం = స్థావరజంగమసహిాతమైన, తైలోక్యం = 
మూడులోకములును, తుష్టమ్‌ = సంతోషించెను. 

తా. మహాత్ముడగు నా రాముని ప్రశంసార్దనుగు రావణవధచే 


స్థావరజంగమాత్మకములగు ముల్లోకములు, దేవతలు, బుషులు 
ఎల్లరు ఆనందించిరి. 


యుద్ధకాండము 47 


అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణమ్‌, 
కృతకృత్య స్తదా రామో విజ్వరః ప్రముమోద హ. 84 


ప్ర. (రామః = రాముడు), లంకాయామ్‌ = లంకానగరమందు, 
రాక్షసేంద్రమ్‌ = రాక్షసరాజగు, విభీషణమ్‌ = విభీషణుని, అభిషిచ్య 
= పట్టాభిషేక మొనర్చి, తదా = అప్పుడు, కృతకృత్యః = చేయబడిన 
కర్తవ్యముకలవాడై, విజ్వరః = మనోవ్యథ తొలగి, రామః = రమణీయుడై, 
ప్రముమోద హ = ఆనందించెను. 


తా. అంత నా రాముడు విభీషణుని లంకాపురిలో రాక్షసరాజుగ 
నభిషిక్తు నానర్చుటచే తన ప్రతిజ్ఞ నెబివేర్చుకొని, కృతకృత్యుడై, నాటి 
వణకు, విభీషణునకు ప్రధానాభిలషితమైన కైంకర్యసామ్రాజ్య మెట్లును 
లభించినది కనుక లంకారాజ్య మంగీకరించునో లేదో, భరతునివలె 
నిరాకరించిన నా ప్రతిజ్ఞ నిలచుట యెట్లు? అను తన మనస్తాపము 
వీడి సంతసించెను. 


దేవతాభ్యో వరం ప్రాప్య సముత్తాహప్య చ వానరాన్‌, 

అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్భృతః. 85 

ప్ర. రామః = రాముడు, దేవతాభ్యః = దేవతలనుండి, వరమ్‌ 
= వరమును, ప్రాప్య = పొంది, వానరాన్‌ = కోతులను, సముత్లాష్య 
= మేల్మొలిపి, పుష్పకేణ = పుష్పక విమానముతో, సుహృద్యృతః = 
మిత్రులతో పరివేష్టితుడై, అయోధ్యామ్‌ = అయోధ్యానగరమునుగూర్చి, 
ప్రస్థితః = బయలుదేరెను. 


తా. యుద్దమున తన విజయము గాంచి తన్ను ప్రశంసింప 


48 బాలరామాయణము 


వచ్చిన దేవతలు వరమీయగా, దాని ప్రభావముచే మృతులైన 
వానరులను నిద్రించిన వారినివలె మేల్మొలిపి, వెనుక కుబేరుని జయించి 
రావణుడు వశమొనర్చుకొనిన పుష్పకవిమానమున మిత్రులగు సుగ్రీవ, 
విభీషణాదులతో గూర్చుండి రాము డయోధ్యకు బయలుదేరెను. 


భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః, 
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్ణయత్‌. 86 


ప్ర. సత్యపరాక్రమః = సత్యవిషయకమగు పరాక్రమముకల, 
రామః = రాముడు, భరద్వాజాశ్రమమ్‌ = భరద్వాజు నాశ్రమమును 
గూర్చి, గత్వా = వెడలినవాడై, రామః = రాముడు, హనూమంతమ్‌ = 
హనుమంతుని, భరతస్యాంతికం = భరతునివద్దకు, వ్యసర్ణయత్‌ = 


పంపెను. 


తా. సత్యవిషయక మగు పరాక్రమముతో నలరారు రాముడు 
భరతున కిచ్చిన వాగ్గానము ననుసరించి పదునాలుగవ సంవత్సరపు 
చివరి రోజున భరద్వాజాశ్రమమునకు వచ్చి, నా డచట నుండవలసి 
నదని భరద్వాజుడు కోరుటచే తన రాక భరతు డెజుగనిచో మరునాడత 
డగ్నిప్రవేశ మొనరించునని వెంటనే హనుమంతుని భరతునికడకు 


పంపెను. 
పున రాఖ్యాయికాం జల్పన్‌ సుగ్రీవసహితశ్చ సః, 
పుష్పకం తత్‌ సమారుహ్య నందిగామంయయాౌ తదా. 87 
ప్ర. సః = రాముడు, తత్‌ = ప్రసిద్ధమైన, పుష్పకమ్‌ = పుష్పక 
విమానమును, సమారుహ్య = ఎక్కి సుగ్రీవసహితః = సుగ్రీవునితో 


యుద్ధకాండము 49 


కూడినవాడై, పునః = మాటిమాటికి, ఆఖ్యాయికామ్‌ = పూర్వము 
గడచిన కథను, జల్పన్‌ = మాటలాడుచు, తదా = అప్పుడే, 
నందిగ్రామమ్‌ = నందిగ్రామమును గూర్చి, యయౌ = వెడలెను. 


తా. అటనుండి సుగ్రీవ, విభీషణాదులతో కలసి వేగముగ 
పోవు పుష్పక మెక్కి మాటిమాటికి సీతకు, తక్కినవారికి వెనుకటి 
విశేషములు తెలియజేయుచు నప్పుడే భరతు డున్న నందిగ్రామమున 
కేగెను. 


నందిగ్రామే జటా హిత్వా భ్రాతృభిః సహితో౭_నఘః, 

రామ స్పీతా మనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్‌. 88 

ప్ర. అనఘః = పాపరహితుడైన, రామః = రాముడు, నందిగ్రామే 
= నందిగామమందు, జటాః = జడలను, హిత్వా = విడచి, (భ్రాతృభిః 
= సోదరులతో, సహితః = కూడినవాడై, సీతాం = సీతను, అనుప్రాప్య 
= పొంది, పునః = తిరిగి, రాజ్యమ్‌ = రాజ్యమును, అవాప్తవాన్‌ = 
పొందెను. 

తా. పావపరహితుడగు రాము డా నంది(గామమున 
సోదరులెల్లరిని కలిసికొనినవాడై, జడలను తీసివైచి, సీతాసమేతుడై 
పూర్వ మొకసారి తండ్రిచే దత్తమగు రాజ్యమును వనవాసానంతరము 
మటజల స్వీకరించెను. 

ప్రహృష్ణో ముదితో లోక స్తుష్టః పుష్టః సుధార్మికః, 

నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్ణితః. 89 

ప్ర. లోకః = జనులు, ప్రహృష్టః = పులకితులై, ముదితః = 


50 బాలరామాయణము 


ఆనందమునొంది, తుష్టః = ప్రీతులై, పుష్ట = పుష్టి నందినవారై, 
సుధార్మికః = మిగుల ధర్మాచరణశీలురై, నిరామయః = మనోవ్యథ 
లేనివారై, అరోగశ్చ = శారీరక రోగము లేనివారై, దుర్భిక్షభయవర్ణితః 
= కరువుభయము తొలగినవారైరి. 


తా. రాజుగా రాము నెప్పుడు చూతుమా యని ఎదురు చూచిన 
(ప్రజలు పులకితగాత్రులై ఆనందము నొందిన మనస్సుతో, తమ కోర్కె 
లీడేరిన వన్న ప్రీతితో, నాటివజకు రాము నెడబాసి కళదప్పి చిక్కిన 
శరీర మిపు డానందపూర్ణమై పరిపుష్టి నందగా, రామభక్తి పూర్వకమగు 
ధర్మాచరణతత్పరులై మనోవ్యథ కాని, శారీరకమగు వ్యాధికాని లేక, 
కజవుభయ మొకింతయు లేనివారైరి. 


యుద్ధకాండము సమాప్తము. 


51 
ఉత్తరకాండము 


న పుత్రమరణం కించి ద్దక్ష్యంతి పురుషాః క్వచిత్‌, 
నార్య శ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. 90 


ప్ర. పురుషాః = జనులెవ్వరును, కించిత్‌ = ఎక్కడో ఒకచోనైనను 
పుత్రమరణమ్‌ = బిడ్డల చావును, న ద్రక్ష్యంతి = చూడరు, నార్యశ్చ = 
స్త్రీలును, అవిధవాః = విధవలుగాక, నిత్యమ్‌ = ఎల్లపుడు, పతివ్రతాః 
= పతివ్రతలు, భవిష్యంతి = కాగలరు. 


తా. జను లెవ్వరును తమ కుమారులు మరణించగా తాము 
చూడరు. అట్లే స్తీ లెల్లరును సదా వైధవ్యము లేక పతివ్రతలై యుందురు. 


న చాగ్నిజం భయం కించి న్నాప్పు మజ్జంతి జంతవః, 
న వాతజం భయం కించి న్నాపి జ్వరకృతం తథా. 91 


ప్ర. అగ్నిజమ్‌ = అగ్నివలనకలుగు, భయమ్‌ = భయము, 
కించిత్‌ = కొంచెమును, న = లేదు, జంతవః = (ప్రాణులు, అప్పు = 
నీటియందు, న మజ్జంతి = మునుగుట లేదు, వాతజం భయమ్‌ = 
పెనుగాలివల్ల భయము, కించిత్‌ = కొంచెమును, న = లేదు, తథా = 
అట్లే, జ్వరకృతం = జ్వరమువల్ల కలిగిన, భయమ్‌ = భయము, న = 
లేదు. 

తా. ఎవ్వరును అగ్నిలో పడిగాని, నీట మునిగి కాని 
మరణించరు. పెనుగాలి వచ్చునను భయముగాని జ్వరము వచ్చునను 
భయముకాని కలుగదు. 

న చాపి క్లుద్భయం తత్ర న తస్మరభయం తథా, 92 

నగరాణి చ రాష్టాణి ధనధాన్యయుతాని చ, 


52 బాలరామాయణము 


ప్ర. తత్ర = అచ్చట, కుద్భయం = ఆకలివలన భయము, న 
చాపి = లేదు, తథా = అట్లే, తస్మరభయమ్‌ = దొంగలవలని భయము, 
న = లేదు, నగరాణి = పట్టణములు, రామ్ష్రాణి = పల్లెలును, 
ధనధాన్యయుతాని చ = ధనధాన్యములతో కూడియుందును. సర్వే = 
ఎల్లరును, యథా కృతయుగే తథా = కృతయుగమున వలె, నిత్యమ్‌ 
= ఎల్లపుడు, ప్రముదితాః = సంతుష్టులై యుందురు. 


తా. ఎచటను ఆకలివలన భయము లేదా చోరులవలని భయము 
కలుగదు. పట్టణములు, పల్లెలు, ధనధాన్యసంపన్నములై యుండును. 
జనులెల్లరు కృతయుగమునవలె ఎల్లపుడు మిగుల పరితుష్టులై 
సంచరింతురు. 


నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. 03 
అశ్వమేధశతై రిష్ట్వా తథా బహుసువర్ణకైః, 

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి, 
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. 94 


ప్ర. మహాయశాః = గొప్పకీర్తిగల రాముడు, అశ్వమేధశతైః = 
వందలకొలది అశ్వమేధములచేతను, తథా = అట్లే, బహుసువర్ణకైః = 
బహు సువర్ణములను క్రతువులతోను, బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణుల 
కొజకు, గవాం = ఆవులయొక్క కోట్యయుతమ్‌ . పదివేలకోట్లు, 
దత్వా = ఇచ్చి, బ్రహ్మలోకమ్‌ = బ్రహ్మలోకమునకు, ప్రయాస్యతి = 
పోగలడు. 

తా. ఆ రాముడు వందలకొలది అశ్వమేధయాగములు, 


బహుసువర్ణయాగములను చేసి, అందు పదివేలకోట్ల గోవులను, 
అసంఖ్యాకమగు ధనమును బ్రాహ్మణుల కొసగి గొప్పకీర్తి నందగలడు. 


ఉత్తరకాండము 5కి 


రాజవంశాన్‌ శతగుణాన్‌ 

స్థాపయిష్యతి రాఘవః, 

చాతుర్వర్ణ్యం చ లోకే౭_స్మిన్‌ 

స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. 95 

ప్ర. రాఘవః = రాముడు, అస్మిన్‌ లోకే = ఈ లోకమున, శత 
గుణాన్‌ = నూరురెట్లుగా, రాజవంశాన్‌ = రాజవంశములను, 
స్తాపయిప్యతి = స్తాపించగలడు, చాతుర్వర్థ్యమ్‌ = నాలుగు 

థి ® 

వర్ణములవారిని, స్వే స్వే = తమ తమ, ధర్మే = ధర్మమందు, నియోక్ష్యతి 
= నియమింప జేయగలడు. 


తా. రాముడు (ప్రతి రాజవంశీయునకును కొంత కొంత 
రాజ్యమిచ్చి, వందలకొలది రాజవంశములను వృద్దినొందించగలడు. 
ఈ లోకమున బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూ(ద్రు లనెడి నాలుగు 
వర్ణముల వారిని తమ తమ ధర్మము నాచరింప జేయగలడు. 


దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ, 

రామో రాజ్య ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. 96 

ప్ర. రామః = రాముడు, దశవర్షసహస్రాణి = పదివేల 
సంవత్సరములు, దశవర్షశతాని చ = వేయి సంవత్సరములు (మొత్తము 
పదునొకండు వేల సంవత్సరములు) రాజ్యమ్‌ = రాజ్యమును, 
ఉపాసిత్వా = పాలించి, బ్రహ్మలోకమ్‌ = వైకుంఠమునకు, ప్రయాస్యతి 
= పోగలడు. 


తా. పదునొకండువేల సంవత్సరములు రాముడు రాజ్యముచేసి 
వైకుంఠమున కేగగలడు. 


54 బాలరామాయణము 


ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్‌, 

యః పఠే ద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. 97 

ప్ర. ఇదమ్‌ = ఈ, పవిత్రమ్‌ = పవిత్రమును, పాపఘ్నమ్‌ = 
పాపములు తొలగించునదియు, పుణ్యమ్‌ = పుణ్యము కలిగించునదియు, 
వేదైః = వేదములతో, సమ్మితమ్‌ = సాటియైనదగు, రామచరితమ్‌ = 
రామచరిత్రను, యః = ఎవడు, పఠేత్‌ = చదువునో (వాడు), సర్వపాపైః 
. అన్నిపాపములచే, ప్రముచ్యతే = విడువబడును. 


తా. పరిశుద్ధి కలిగించునది, పాపములు తొలగించునది, 
పుణ్యము గూర్చునది, వేదమువలె నిత్యము అధ్యయనము 
చేయదగినదగు నీ రామచరిత్ర మెవడు చదువునో అత దన్ని 
పాపములనుండియు విడువబడును. 


ఏత దాఖ్యాన మాయుష్యం పఠన్‌ రామాయణం నరః, 

సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. 98 

ప్ర. ఆయుష్యమ్‌ = ఆయువును పెంపొందజేయున దగు, 
ఆఖ్యానమ్‌ = ఆఖ్యాయికా రూపమగు, ఏతత్‌ రామాయణమ్‌ = ఈ 
బాల రామాయణ మను రామచరిత్రను, పఠన్‌ = చదువుచున్నవాడై, 
నరః = మనుజుడు, సపుత్రపొత్రః = కుమారులు మనుమలతో, సగణః 
= బంధువులతో, ప్రేత్య = (పునర్జన్మలేని) శరీరనాశము పొంది, స్వర్గే 
= పరమపదమున, మహీయతే = పూజితుడగును. 

తా. ఆయువును పెంచు నీ (బాల) రామాయణకథను 
చదువువాడు, పుత్రపొత్రులతో, తనవా రెల్లరితో, వర్ధిల్లి తుదకు 
శాశ్వతముగ శరీరనాశము నంది పరమపదము జేరి పూజితుడగును. 


ఉత్తరకాండము ర్‌ర్‌ 


పఠన్‌ ద్విజో వాగ్వృషభత్వ మీయాత్‌ 
స్యాత్‌ క్షత్రియో భూమిపతిత్వ మీయాత్‌, 
వణిగ్దనః పణ్యఫలత్వ మీయాత్‌ 
జనశ్చ శూద్రో పి మహత్వమీయాత్‌. 99 


ప్ర. ఇదమ్‌ = ఈ బాలరామాయణమును, పఠన్‌ = చదువు 
చున్నవాడై, ద్విజః = బ్రాహ్మణుడు, వాగ్యృషభత్వమ్‌ = వేదవేదాంగ 
పారగత్వము, ఈయాత్‌ = పొందును, స్వాత్‌ క్షత్రియః = క్షతియుడగుచో, 
భూమిపతిత్వమ్‌ = భూపతియగుటను, ఈయాత్‌ = పొందును, వణిగ్ధనః 
= వైశ్యుడు, పణ్యఫలత్వమ్‌ వ క్రయవిక్రయార్హమగు వస్తులాభమును, 
ఈయాత్‌ = పొందును. శూద్రః అపి జనః = శూద్రుడును, మహత్వమ్‌ 
= గ్రేష్టతను, ఈయాత్‌ = పొందును. 


తా. ఈ (బాల) రామాయణము చదువు బ్రాహ్మణునకు వేద 
వేదాంగపారగత్వమును, క్షతియునకు సామ్రాజ్యమును, వైశ్యునకు 
క్రయవిక్రయయోగ్యమగు వస్తులాభమును, శూద్రునకు గొప్పదనమును 
కలుగును. 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాండే 
శ్రీమద్రామాయణకథాసంక్షేపో నామ ప్రథమః సర్గః 
ఇట్లు బుషిప్రోక్తము, ఆదికావ్యము అగు శ్రీమద్రామాయణమందు 
బాలకాండమున శ్రీమద్రామాయణ కథాసంక్షేపము 
(బాల రామాయణము, సంక్షేపరామాయణ మనియు పేర్లు) 


అను ప్రథమసర్గ సంపూర్ణము 





యనిన... 





